Se 
కీ హాస్తామలక స్తో త్రము-2 


నాహం మనుష్యో నచ దేవ యక్షౌ 
న (బాహ్మణ క్షతియ వేశ్య శూదాః 
న బ్రవ్మాచారీ న గా వనస్థో 
భిక్షుర్న చాహం నిజబోధ రూపః! 
న్వు మనుష్యుడను కాను, దేవతను కాను, యక్షుడను 
కాను, |బాహ్మణుడను కాను, క్ష తియుడను కాను, వెప గదను కాను, 
హా దుడను కాను, (ది హ్మచారిని కాను, గ ్రహస్టుడను కాను, వాన పస్టు 
డను కాను, సన్నా గ్రసని కాను, చ| దూప ఆత్మస గరూపుడనే వన 
వ్యాఖ్య $= నీ వెవరవని శంకరాచార్యులవారు హస్తామలకుడను 
బాలుని ప్రశ్నింప అతడొసంగిన గంభీరమై న | పత్వుత్తరమే 
ఇది. తాను ఉపాధిని కాదనియు, తాను నిత్య శుద్ధ బుద్ధ 
ముక్త ఆత్మయేయనియు అతడు జవాబిచ్చెను. తాను 
జడస్వరూపము కాదనియు, పాంచభౌతికమగు దేహము 
కాదనియు, కేవలము చిన్మయమగు ఆత న. యనియు 
అతడు (ప్రత్యుత్తరమిచ్చెను. బహుజన్మ సుక తముచేగాని, 
బహుజన్మ కృతసాధనలచేగాని చిన్నకాలముననే ఇట్టి 
దివ్యానుభూతి కలుగదు. వాస్తవముగ మానవుడు దేహి యగు 
ఆత్మయే కాని దేహము కాదు. దేహసాక్షియగు చిదాత్మయే 
అతడు. 


హల 








సంపుటము $ బడ ఉశంబరు 1992 సంచిక 12 





నంవపాదకవర్థము 
గౌరవ eer te 
డా! రావుల సూర్యనారాయణమూర్తి (శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 
M.A.,D.Litt. M. 


సంపాదకులు : బి. ఈశ్వర్‌ 
సహాయ సంపాదకులు : బోధచెతన్య,M.4. ఓంప్రకాశ్‌ 3.56. 
సంవత్సర చందా * రూ, 30/=లు 
పంపవలసిన అడ్రసు ః మేనేజరు, వేదాంతభేరి కార్యాలయము 
అనిల్‌ బిల్డింగ్‌, సూర్యారావుపేట 
పే.బి.నెం.323, విజయవాడ-520 002 
ఫోన్స్‌ : 61862, 64017, 72433 
Telex : 0475 362 ANIL Fax : 0866-63017 
శాశ్వత చందా ః రూ. 300/-లు. 
పంపవలసిన అడ్రసు ః “వేదాంతఖేరి శాశ్వతనిధి' 
(శ్రీ, శుక్షబహ్మా[శమము, శ్రీ శుక్షబహ్మా( శమము 
పోస్టు శ్రీ కాళహస్తి-517 640 
ఫోన్‌ సో 2239,2543 STD Code 085 78 


( చందాదారులు ఉత్తర ప్రత్యుత్తరములలో తమ చందా నంబరు తప్పక ఉదహ్న 
, రించవతెను, చందా నంబరు మీకు పోసులో వచు ౧ “వేదాంతభేరి కనరుపెయుండును, ' 
EISSN ISI. శతు కు వు. 








అనుష్టాన వేదాంతమును బోధించు ఆథ్యాత్మిక మానపత్రిక 
BE FEARLESS : సిర్భయ్నుల యుండుడు! 


ఎమయనూబ క 
ఓంకార జెండా 5 (శ్రీ విద్యాప్రకాశానందగిరిసా $ములవారు , 
గీతామాతకు జోహారులు 9 శ్రీ జె. మునిరత్నం గారు 
ధర్మం శరణం గచ్చామి 10 శీ బోధచెతన్య గారు 
జనమేజయ మహారాజు-3(సీరియల్‌)23 ఈశ (ర్‌ 
ప్రశ్నోత్తర వేదిక 26 డా! ఎస్‌.బి. రఘునాథాచార్యులు గారు 
భగవంతుడ్ని చూద్దాం 28 ఓంప్రకాశ్‌ 


ప్రార్థన-3, వివేకానంద శంఖారావము-డ్క నామసంకీర్తన-12, భాగవత నవసీతము- 
13, శాస్తోోద్యానవిహారము-16, స్తో తకదంబము-17, మహాత్ముల ప్రబోధము- 
19, ఆధ్యాత్మిక కథలు-20, పరమహంస సదుపదేశములు-22, సృష్టిలోని వింతలు- 
విశేషాలు-31, వసిన్టవాణి-32, పరమార్థ సూక్తులు-33, వినోదము-వికాసము- 
34్క ఆత్మానుసంధానము-35, వేదాంత గోస్టి-36. 








తో గోకులాన్ని మరఫించ్చి అబ్బరితో అమ్మి 
మురిపించిన బాలకృష్ణా! వేదవేదాంత సౌరాని వ గీతాపు తం: 
అందించిన జగదురూ! సూ బుడి షిరేపించు, 
|. “టో సు 


గ 
ఖర్‌ న. Can / hr fy Ww a ఇ 
why బీనిజ్ల రణానిడి తన ర కట షి 
ఖై Ll 


wre 








టీ 


లీ 
రను GATS fin మలా 


వాం 
ls ఈ య 

ఓమ్‌ తేజోజసి తేజో మయి దేహి 

ఓమ్‌ వీర్యమసి వీర్యం మయి దేహి 

ఓమ్‌ బలమసి బలం మయి దేహి 

ఓమ్‌ ఓబోంసి ఓజో మయి దేహి 

ఓమ్‌ మన్యురసి మన్యుం మయి దేహి 

ఓమ్‌ సహోూ౭సి సహో మయి దేహి. 


(యజుర్వేదం 19-9) 


ఓ పరమాత్మా! మీరు తోజోవంతులు. నాకు తేజమును 
(వసాదింవుడు. మీరు నీర్యవంతులు. నాకు వీర్యమును 
(పసాదింవుడు, మీరు బలవంతులు, నాకు బలమును (వసా 
దింవుడు, మీరు శ్రీవంతులు. నాకు శకీని ప్రసాదింవుడు, 
మీదు కృపాన్యదూవులు. నాకు కనను దయచేయుడు, 
మీరు నవానశీలురు. నాకు నవానమును దయచేయుడు. 





డీశంబరు 1992 





By practice the 
screen of death will 
vanish and you will 
become the inheritors 


ofthe wondrous realm 
of immortality. 


(సాధనచే) మృత్యువను 
తెర తొలగిపోవును. మీరు 
ఆశృర్యకరమగు శాశ్వత ఆత్మ 
నా మాజ్యమునకు అధిపతులు 
కాగలరు. 


© 


వోదాంతభేరి 





ఒంకార బండా 


శ్రీ విద్యాప్రకాశానందగిరిసా పములవారు 











ఒక్కొక్క దోశమునకున్సు ఒకొక. 
| వభుత్తమునకును ఆయా దేశవానుల 
| సర్గాంత్క స్ప్వభావ్య లక్షములను (పతి 
|బింబించు పతాకము (బొండా) ఒకటి 
“గ యుండును. అట్లే వరనూళ్డ క్షేత్రమున 
| యత శీబురగు ముమ్ముక్తు జనులందటికిని 
కానొకపతొకము కలదు. అదియే [వణవ 
వ. పతాకము. దానిని ముందిడుకొన్మి దానిని 
గౌరవించి, దానిని రా దానికీ మోకరిల్లి సాధకులు అధ్యాత్మరం 
గమున ముందునకు సయనమైపోవుచుందురు. ౩ పర్యబవ్మా సాక్షాత్కారమను 
గమ్యమును చేడుట్లకె వారా (ప్రణవవతాకమును చేబూని అవార్చిశము 
గమనము నల్ఫు చుందురు. (పణవధ్యానము, (వణవోచ్చారణమ్ము (వణవార 
(శ్రవణము- ఇనియే వారి నిత్త క్రియలు, 

_సెనికునకు నతొకము (పాణతుల మెనది. దానికీ అగౌరవము జరిగి 
నబో (పొణములనెను ఒడ్డి అద్దాని వదువు ప్రతిశలను కాపాడును, అ్దే 
పరమార్ధసాధకునకు (ప్రణనపతాకము (సియతమమైనది. గమ్యమును 
డీశంబరు 1992 5 


నిరంతరము న్వురింవజేయుటవలనన్సు దర్భకుల వొ )ఎదయసీమలలో 
అనవరతము ధెరోత్సావొములను వురికొల్ఫుటనలనన్కు ఆ (వ్రణవ 
పతాకము సాధకులకు వరమవంద్యమై యలరాదుచున్న ది. 


(వణవమనగా ఓంకారము ఓంకారము వర్యబవ్మాము యొక 
వాచకము; నామధేయము. నామోచా  )రణముచే నామియొక్క నృరూవ 
స్వభావములెల్ద చిత్తఫలకమున నెట్టు ద్యోతకములగున్ఫో అప్లే (వణవో 
చ్చారణముచే పణవవాచ్యమగు పరమాత్మ సాధకుల వోదయకువారమున 
న్వురించుచుండును. కొవున అట్టే [వణవడూన పవ్యితో చివ్వా ముతోగూడీన 
పతాకము ముముక్షు లోకమున కత్యాదరణీయమై యొన్త్వుచున్నది. 


మం(తములలోకెల్ధ (ప్రణవము (ఓంకారము) అతిముఖ్యమైనది. 
అది (పాణతుల్యమైనది. వణవముతో జేరినవుడ్తో తక్కీన మంతము 
లకు చైతన్యము కలుగుచుండును. వేదములు ఉవనివత్తుల్తు న్మృతులు 
పురాణేతిహోనములు వెయ్యేల నమస్త శాస్త్రములు (నణవము యొక్క 
మవొత్తరశక్తీని వేనోళ్ల శ్రాఘించుచున్న వి. ఉచ్చారణ మ్యాతముచో నది 
మానవుని వునీతమొనర్భుచున్నది. అర్హమననముచే మోక్షమును (వసా 
దించుచున త ది, 


లీక షా 


ప్రణవో ధను, శరోహ్యాత్మా బ్రహ్మా తల్హక్ష్యముచ్యోతే 
న న క. ఫి 


నికీ బ్య ఇ wd ag గల్లీ | శ 
అ(ప్రమళ్లన వేద్దవ go కరవ త్తస్మ యో భవేల్‌ 3 





అని ఉపనినద్వాక్యము. సాధకుడు (వణవమను ధనున్సును ధరించ్చి 
చిత్తమను బాణమును దానియందనునంధించి వీకాగతతోగూడి ఆ 
చిత్తరూన బాణమును (బవ్మామను లక్రముయొద్దకు జోరువలయును. 
'అప్రమత్తేన' (సోమరితనము లేక) అని చెప్పుటవలన భగవచ్చింతనాపడుడ్డు 
(వపణవధ్యానతత్శరుడు బహుబాగరూకుడ్కా ద శ్ళనంకల )ములెవి (యు 
లేక్క నీకాగచిత్రము గలిగియుండవలెనని నృన్షమగుచున్న ది. నీలయనిన 
6 వేదాంతభేరి 


చిత్తము విక్తేపషముతో గూడియుండినబో, బహిర్ము ఖవృత్తులందు చరించు 
చుండినబ్యో (బవ్మా ధ్యానము నరిగా జరుగదు. 


కావున విక్షేపరహితమగు చిత్తముగలవాడౌ సాధకుడు (ప్రణవమును 
ఊతగా గెకొని తద్వాచ్యమగు నర్యబవ్మామును నతతము ధ్యానించుచ్చు 
(భ్రమరకీటన్యాయమువగిది తదాకారాకారిత్తుడ్కౌ దెవమయ్యిడౌ చెన్నాంద 
వలెను. ఇదియే (వణవధ్యాన ఫలము. అయిత్తో 


(3 wu gp జాలీ 
గ్‌ త a శ ఇ /. అభ నిస ఇల ఉలి hr జ్యో 
హో we ను 1 అ 1am nm ep హా a EC ey wt a, a Pe Vy 
పాలసు వన్‌ ఆటు Tan ‘ed CE War) Dues uw Phin) Tedd 
ఓ 3 * 9 . 


అని గీతయందు భగవానుడు హెచ ()రింయటవలన (వణవము 
(ఓంకారము) యొక్క ఉచ్చారణ మ్యాతము చాలదనియ్యు దాని భావమును 
గూడ ( లక్ష్యార్థమగు వర్మబవ్మామును. వోదయమున మజుల మటుల 
చింతన జేయవలౌననియు న )ష్రమగుచున్నృ ది. 


మంత్రమును మ్యాతముచ్చరించి మం|త్రార్థమును భానించనిబో ఆ 
మంతమువలన వ్లూర్ధఫలము కలుగనోరదు. ఫీరంగిలో మందు మాత్రము 
కూరి గుండులేక కాల్సినబో శబ్దమువచ్చునే కాని లక్ష్యమునది భేదింవదు. 
అల్లు (వణవమున్ను] అర్ధయుక్షముగ ధ్యానమును చేసిననో (బవ్మామను 
ల్ల్వక్షమునది చేర్చగలదు. 

అయితే (వణవార్థమేమి? దీని నొకింత తెలిసకొనవలసీయున్న ది. 
“ఓమ్‌ అను శబ్దము “అకార “ఉ కార “మ కారములను శబ్దముల నంయో 
గముచే (అ+ఉ+మ) వీర్పడినది. జాగ్రత్సవ్న నుషువ్లుల్తు భూత 
భివివ్యుద్దత్రమానముల్కు విశ్శతజన (వొజ్జులు నత్త (రజన్రమాగుణములు 
మున్ఫృగువానిని (దృశ్యజగత్తును) ఆ అకార ఉకార మకారములు 
నూచించును, 

ఆ దృశ్వజగత్తంతటిలోను అనున్వూతమై వ్యాపించి దానికాధార 
భూతమై దాని కతీతముగ అర్థమ్మాతాన రూపమై సర్గ్హసాక్షియ విలస్‌ల్లు 
డిశంబరు 1992 7 


పరమాత్మయే తానని సాధకుడు (వణవజసము చేయునవుడు భావన 
చేయవలెను. (ప్రణవ ధ్యాన మనగా నిదియే. ఈ [వకొరముగ మం|త్రార్థమును 
చక్కగ భావించుచు ముముక్షువు ఆ (పణవరూప దివ్య ముంత (ప్రభా 
నముచే వువీతుడ్కౌ దివ్య తేోజోవిలసీతుడ్క వరమానందమయుడా 
బన? న దును, 
ఇట్టి మహోన్నత పర్యబవ్మా రూపలక్ష్యమును నంన్తురింవజోయు 
(ప్రణవచివ్చాముతో గూడిన వతాకము (ఓంకార జౌండా)ను ధరించి, 
ముముక్షువు వరమార్హ క్షేత్రమున ళీఘముగ వులోగమనము నల్పు)చు, 
మాయారూప శత్రువును సంచి విజయోత్యావాముతో ఆత్మ స్యామాజ్యాధి 
సత్యమును జేబల్టే (బవ్మోనందమయ్యడౌ విలన్నబ్రవలెను. 
ఓమ్‌ తల్‌ నల్‌, ౧౦ 


ఎవరికివారే యమునాతీరే 
న పితుః కర్మణా పుతః పతా వా పుత్ర కర్మణా 
స ఛయంకృతేన గచ్చస్తి స్వయం బద్దాః స్వకర్మణా 
తంది కర్మ తండి అనుభవించవలసినదే. కుమారుని కర్మ కుమారుడు 
అనుభవించవలసిందే. ఒకరి కర్మతో ఒకరికి సంబంధములేదు. ఎవరిదారి 
వారిదే. ఎవరు చేసుకొనినది వారే యనుభవించుదురు. వారి వారి పాపకర్మలచే 


వారే బద్దులగుదురు, వారి వారి వుణ్యకర్మచ్చే వారి వారి దైవ నిస్టచే వారే 
ముక్తులగుదురు. - 


(తండి కుమారుని యొక్క న్థూలదేవామునకు కారకుడో కాని నూక 
దేవోమునేకు కాదు, వారు వారు నంపాదించు వా దయ పన్నితతను బట్టియే 
తండకాన్సి కుమారుడుకాని నత లితములను బడయుచుందుడు. కావున 
ఎవరికీ వాడు చక్కగ కృషిచేసి సాధనయొనర్శి దెనసాన్ని ధ్యమును బఢడయ 

సై వలసీయునా ఇరు.) 








ద౦డము గతామాతా 
భండనమున గిరిధరుండు పలికినమాటా 
పండిత పూజిత దేవీ 


మెండగు సుగుణములతోడ మెలగెడు తల్లీ. 


సాధులెల్లరు నానందసాగరమున 
దేలియాడనమూల్యోపదేశము లను 
సర్వజనులకొసంగి సచ్చాంతిగూర్చు 
నీదుఖ్యాతినిబొగడ నేనెంతవాడ. 
సారహీనమౌ సంసార సాగరమున 
దిక్కుగానక నేడ్చెడుదీనకంఠ 
స్వరములన్నియువిని కృష్ణస్వామినిన్ను 
నావగా బంపెనన వచ్చినావు తల్లి, 
భారతంబున శ్రీ, భీిష్మపర్వమందు 
అర్జునుడు బంధువులగూర్చి యంగలార్చి 
గాండీవము వీడబోయెడు కాలమందు 
నెగడినావమ్మ జ్యోతివెనిర్మలముగ. 
తొలగిన జ్ఞానవృత్తులు దురితములును 
తమముబాసెనీ బోధామృతంబుచేత 
భవవిముక్తీకీ చక్కని బాటజూపి 
లోకముల నుద్ధరించెడు లోకమాత. 
వేదగోవునుండి విశ్వంభరుడు హరి 
పాలు పీతికె జనుల బాగుకొరకు 
ఫల్గుణుండు చాల భక్తితో దూడాయె 
గ్రీరమయితివమ్మ క్లితిని నీవు. 
ఆదిశేషునకుం బొగడనలవిగాదు 
నీదులోకోపకారమ్ము నిక్కముగను 
నిన్ను పంపిన హరికిని నీకు గూడ 
తెలుపుచుంటి కృతజ్ఞత దివ్యమాత. 


1992 


శ్రి జె. మునిరత్నం గారు 


‘99 





ఇ, గ “కలాల! 


| Da 
122 TREE STEEP” PEEP pee అల HO WAH MED వజ MWY? ENC REMIT ఇల (4404 అ 12 అ (లా tar Dis y BO లా Teves అ (4 SD 1444, సాళ్ల i స 
" 
Ee | క్రీ 5 
సజ 
టం Cr A 5 gy sek 


J 
| 
| 








| య pr ౯, (1 
శీ, టీ రుతన్య గ్రొర్తు 
du ( 






భ్‌రదా జ గోత్రానికి చెందిన ఇద్దరు సోదరులకి ఆక్రోశకులు అనే విశేషణం 


వాడుకలోకి వచ్చింది. కోపం వచ్చినప డు ఒళ్ళు మరిచి గట్టిగా అజుస్తారు గనుక 
ఆక్రోశకులనే పేరు సంపాయించుకొన్నారు. చిన్న భారద్వాజుని భార్య కూడా 
ఇంచుమించు ఆ రకమే. ఆమె వాక్కులో పారుష్యమేకాదు అనృతం, పెపన్యం 
(చాడీలు చెపే స్వభావం), అసంబద్ధ (ప్రలాపం కూడా చోటుచేసుకొనా యి. 
దానివల్ల ఆమెకు, ఇతరులకీ కూడా అశాంతి ఎక్కువయింది. 
ఆమె అదృష్టం బాగుండి ఒకనాడు బుద్దుని ప్రసంగం వినడం జరిగి 

ఆనాటినుండి తన వాక్కును సంస్కరించుకోవడం అదుపులో పెట్టుకోవడం 
(ప్రారంభించింది. పాత అలవాటు బలం చేత ఆమెకు ఎప్పుడైనా వాక్కు వశం 
తప్పుతున్నదనిపించిన వెంటనే ఆమె “నమో తన్స భగవతో అరవతో సమ్మాసమ్‌ 
బుద్ధస్స అని తథాగతుని స్మరించి వాక్కును వశంలోకి తెచు కొనేది. 

ఆమె మాటిమాటికి తథాగతుని స్మరించడం చిన్న భారద్వాజుడు సహించ 
- లేకపోయాడు. ఎని ్న చెప్పనా భార్య ఆ స్మరణ మానడంలేదు. అతని కసి బుద్దుని 
మీదికి మళ్ళింది. కానీ బుద్దుడు సామాన్యుడు కాదు. కనుక కేవలం కొని ్న వెటకారం 
ప్రశ్నలు వేసి కసి తీర్చుకొని రావడానికి వేలు వనవిహారానికి పోయాడు. 
. బుద్దుని అతడు అడిగిన (ప్రశ AL “సుఖంగా శాంతంగా జీవించాలరకే మనం 
ఏ పశువును చంపాలో సెలవిస్తారాో చంపడం అనే పదాని ్న బాగా నొక్కి అడిగాడు. 

అంగుళిమాలుడంతటివాళ్లి పరివర్తనం కావించిన అను[గ్రహ కరుణాదృష్టిని 
అతనిమీదకు ప్రసరింపజేసి పరమశాంత గంభీరంగా బుద్దుడు ఇలా సమాధాన 
మిచ్చాడు ః “సుఖంగా జీవించాలంటే ముందు వ్యాపాదం (దే CCl will) అనే 
పశువును చంపవలసి వుంటుంది” 


10 వేదాంతభేరి 


చిన స భారద్వాజుడు చల్రబడడమే కాదు, పరివర్తనం కూడా చెంది బుద్దుని 
శరణుపాంది ఆ ఏమ్మట భార్య అనుమతి తీసుకొని భిక్షు సంఘంలో చేరిపోయాడు. 
ఈ వార్త విని పెద్ద భారద్వాజుడు మండిపడ్డాడు. కోపంతో అటుస్తూ వేలు 
వనానికి వెళ్ళి బుద్దుని అనరాని మాటలతో తిట్టాడు. 
అతని తిట్ట చదివింపులు పూర్తయ్యాక తథాగతుడు నిరి కారంగా మామూలు 
శాంతస్వరంతో వీసమెత్తు కూడా తగ్గకుండా పెద్ద భారద్వాజుడిని చల్లగా చూస్తూ 
ఇలా అడిగాడు. “బ్రాహ్మణోత్తమా, నీవు ఒక వస్తువును దానం చేయదలచి ఒకరికి 
ఇచ్చావనుకో. ఆ వస్తువును అతను పరి[గహించకపోతే అది ఎవరికి చెందుతుంది?” 
“నాకే చెందుతుంది. అసంబద్ధంగా ఈ ప్రశ్న ఎందుకేశావు?” అని పెద్ద 
భారద్వాజుడు కోపం తగ్గని స 1రంతో అడిగాడు. 
“నీవు ఇంతసేపు ఇక్కడ నాకు తిట్లదానం ఇస్తూ నిలబడ్డావు. నీ తిట్లలో ఒకటి 
కూడా నా మనస్సును బాధపెట్టడంగానీ, వికారంపాలు చేయడంగానీ, కోపం తెపీ 0 
చడంగానీ చేయలేదు. కనుక నేను వాటిని పరిగ్రహించలేదు. నేను పరిగ్రహించని ఆ 
తిట్లు మరి ఇప్పుడు ఎవరికి చెందుతాయి?” అని ప్రశ్నించాడు ప్రసన్న గంభీరుడెన 
సుగతుడు. 
పెద్ద భారద్వాజునికి కనువిస్పుకావడం మొదలయ్యింది. ఎంత కోపిష్టియై నా 
సంస్కారం వున్నవాడు గనుక వెంటనే తన తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తపుడె 
“బుద్ధం శరణం గచ్చామి" అని తథాగతుని పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం 
చేశాడు. ఆ పీమ్మట అతనుకూడా భిక్షుసంఘంలో చేరిపోయాడు. 
పరివర్తనకు ముందు నామమాత్ర బ్రావ్మణులుగా వుండిన భారద్వాజ 
సోదరులు పరివర్తనం తరువాత నిజమైన (బాహ్మణులయ్యారనే విషయాని || ధర్మ 
పదం 26వ అధ్యాయమై న బాహ్మణవర్గంలోని కొన్ని శ్లోకాలు తెలుపుతున్నాయి. 
మచ్చుకు ఒక శ్లోకం చూడండి. 
యస్య రాగశ్వ ద్వేవశ్చ మోనో మక్షశ్చ పాతితః 
సర్షప ఇవాఒ౬రా[గ్రాతీ తమహం బనీమీ బ్రాహ్మణమ్‌, -ధర్మపదం 26-25 
రంపం కొననుండి ఆవగింజ జారిపోవునట్టుగా ఎవనినుండి రాగము, దే న్రషము, 
(మక్షము తొలగినదో అట్టివానిని నేను బ్రావ్మాణుడని చెప్పుదును. 
(మన హితాన్ని కోరిన వ్యక్తి మనం+చేసిన తప్పులను ఎత్తి చూపినప్పుడు 
ఆ తప్పులు అసలు తాను చేయలేదని కప్పిపుచ్చే స్వభావాన్ని (మ్రైక్షం అంటారు. 
తప్పును ఒప్పుకొని సరిదిద్దుకొనే మంచి గుణానికి 'మక్షం ప్రతిబంధకంగా వుంటుంది). 
అత 
డిశంబరు 1992 11 


వ న Ri BER 





1, జయజయ జనసీ జన్మవినాశని 
త్రిభువన సుందరి నిత్యనిరంజని 
జయజయ జననీ జయ శివరంజని 
జయగుణమంజరి కరుణా సొగరి! 

2, రాధారమణ మదనమోహాన రాథేగోపాల్‌ . 


బృందావనచం ద్రకృష్ణ రాథేగోపాల్‌ 

శ్యామసుందర మదనమోహన రాథేగోపాొల్‌ 1బ్బం! 
రాథాలోలామురళీలోలా రాథేగోపాల్‌ బృం! 
మాథవ (శ్రీ మనా ఎరాయణ రాథేగోపాల్‌ బృం! 


3, బూహి ముకుందేతి | రసనే పాహిముకుందేతి 
అ(కూరాప్రియ చక్రధరేతి | హంస నిరంజన కంనవారేతి 
రాథారమణా రమ్యగుణేతి | రాజీవాక్షా ఘనశ్యామేతి! 
దత్తగురు దత్తగురు దత్తగురు దత్తగురు 
అతి అనసూయ పుత్ర దత్తగురు దత్తగురు! OO 


4 ఓ 
రు rt Me Tero I al MTT 
pan ht Ta శ ea wil ty ving fray | “yd, Ary 1 ( Hb py at ॥ mar I. ns 
| + శే శ ఫల tas టక gr; PU (ల! ॥ 1 Ws a warn: 


LES Cr 
sv) Ma td న్‌ 
sys ge Hr des, 


hs 


Ft qf 


wr (న ం 


. అభంధకక iw a పరమార్ధ => nim 





గ ం ॥ | 


[ / 
se nt i శ జ | ౯. 
/ 9 /. ॥ 
FY bet 1 Wipe [భత 2 
' Ti ( | 2 lo 
గ | 1. | 
1 1 


క్‌ 
॥ 
| 
fr 1 








అజామిళుని మరణానంతరము యమదూతలాతనిని పట్టి బంధించి యమ 
లోకమునకు తీసికొనిపోవుచుండగా, దేవదూతలు, సిద్దులు కొందటు వచ్చి వాని 
పాశములను ఛేదించివెచి అబామిళుని విడుదలచేసిన సందర ములో యమదూత 
లడిగిన ప్రశ్నకు వారి నాయకుడగు యమధర్మరాజీ ప్రకారము నుడీవెనని పూర్వము 
శ్రీ, శుకదేవుడు పరీక్షిత్తునకు తెలియజేసెను. 

తే దేవ సిద్దపరిగీత పవిత్రగాథా 

యే సాధవః సమద కో భగవత్సపనా SE 

తాన్‌ నోపసీదత హరేర్గ దయాభిగుప్తాన్‌ 

నెషాం వయం న చ వయః |ప్రభవామ దళ్దే 

(భాగవతం-6.3.27) 


ఓ దూతలారా! సమదృష్టిగలవారు, భగవంతుని ఆశ్రయించినవారునగు 
సాధుమహాత్మురి యొక్క పవిత్ర చరిత్రములను దేవతలు, సిద్దులు కూడ లెన్సగ 
గానమొనర్పుచుందురు. విష్ణుభగవానుని “గద”వారిని సదా కాపాడుచుండును. అట్టి 
వారి దగ్గజుకు మీరెన్నటికిని వెళ్లవద్దు (బాధించుటకు). అట్టి పుణ్యాత్ములకు 
దండన మొసంగగల సామర్థ్యము మనకుగాని, సాక్షాత్‌ కాలమునకుగాని లేదు! 
(అయితే 'యమకింకరులమై న మేము ఎవరిచెంతకు వెళ్లవలెను? అని మీరడిగెద 
రేమో చౌప్పిదను వినుడు) 


జిహ్వా న వక్తి భగవద్గుణ నామధేయం 
చేతశ ఏ న స్మరతి తచ్చరణారవిన్లమ్‌ 
కృష్ణాయ నో నమతి యచి ఎర ఏక్షదాపి 
డీశంబరు 1992 13 


(భాగవతం-6.3.29) 
ఎవరి నాలుక భగవంతుని యొక్క గుణములను, నామములను కీర్తింపదో, 
ఎవరి చిత్తము భగవానుని పాదకమలములను స్మరింపదో, ఎవరి శిరస్సు ఒక్క 
పర్యాయమై నను శ్రీకృష్ణపరమాత్మకు వంగి నమస్కరింపదో, భగవత్సేవా విముఖు 
లగు అట్టి పాపాత్ములను పట్టి నా కడకు తీసికొనిరండు!! 
భాగవతము షష్టమస్కంధమునందు మూడవ అధ్యాయమున అజామిళో పాఖ్యాన 
సందర్భమున జరిగిన యమ, యమదూత సంవాదమున యమధర్మరాజుచే నీ 
క్ల 


/ జ కొటి ణ్‌ ణీ mes ల. on 
శోకములు చెప బడెను. రు “gy wie గో చై వ. Er వ్‌ ny hyd is Cry wey) 
(ap) A) ge శ స! ar 


Wad / 


Pra అట jh ఓ » గ్‌ t | 
శక 4. oa wr షి ae 
Can PAR DE) జ ar 
Ww bed bib yj శి 


1 
A Rt లాం Visa, heh, Walesa RE Ty Wm 
1 0 ME చ! శ fa Wai టిట్‌ ra స ND PLOEN క ae 4, veut te © rad Sih) ts షం. 
॥ 
hs pes Li |] 
# yy 
CO జీ" wre rn, OE Can a ఇజ్‌ be ut అ శ ERA ఇకా ల My ఈల (| స aon టో 04 
WIT lt, టిం RT PY Lior nit, terme గ్గ్‌ క fA aka భట Het hp 
bd A సల on) కీ 


లా ఉఈయిరిినివొలితి ఏ కాలములందు iy an 
ఒలుగదు. ఎవరును వారికీ చేటు కరీగిండిబాంరు. 

త విస్ట్రుభగవానుని “గది ఖృణ్యాత్ములను పర్నది రాము న 
కలుగనీయక చూచుచుండును. 

4. ఎవరు తమ యొక్క నేత్రాదీంద్రియములను, మనస్సును, దవకార్యము 
లందును, దెవచింతనయందును వినియీగింపక వ్యర్థమొనర్పుదురో, అసతా) సమీ 
అందు (ప్రపర్తింపబే యుడులో అట్టృవారు యమదూతం కమం డు సడి ఎ బొడ 
ననుభవింపవలసవము ఎదురు. 

కాబట్టి ప్రతివారును కడుజాగరూక్తులె తమ జీవితములందేలాటి దుష్ప్రవృ 
త్తులు లేక, సత్సాంగత్యము, సదాచారములు, దైవచింతన, పరోపకారము మున గు 
సద్దుణసంపత్తినలవజ చుకొని, జీవితమును శోభాయమానముగ నొనరు ఎక్‌నవల 
యును. ఇంతదనుక అనేక జన్మ లనుండియు ఇం[ద్రియములకు, చిత్తమునకు 
బహర్ముఖ (ప్రాపంచిక విషయవృత్తులనేకములు అలవాటై పోయినవి. భోగవిలాసము 
లనే జీవుడు పరమావధిగ దలంచుచునా ఎడు. సర్వశక్తిమంతుడు, దేశకాల క్రియా 
పరిచ్చిన్నుడునగు స ర్వేశ్వరుడొకడు కలడని అతడు నమ్ముకున్నాడు. అందువలననే 
ఇం[ద్రియములకు కానుపించు ఈ పాంచభౌతిక (ప్రపంచమే పరమసత్యమని నమ్మి 
14 వేదాంతభేరి 


దాని వెంట పరుగిడుచు ఆయా ఇంద్రియ సౌఖ్యములననుభవించుచు అదియే 
సర్వస్వమని యెంచి పరాత్పరుని విస్మరించుచున్నాడు. అట్టివారు దు[షృవృత్తి 
జనిత పాపములను బడయుటయేకాక, దైవ విస్మరణ రూపమగు పాపమునుగూడ 
పెంచుకొనుచున్నారు. 

మహాత్ములగు సద్గురువుల సాంగత్యముచేతను, శాస్త్ర, పరిచయముచేతను 
పూర్వకాలపు పాత అలవాట్లన్నిటీని మార్పుచేసికొని నూతన _దైవప్రపంచమున 
అడుగిడవలెను. ధర్మమార్గమును జేబట్టవలెను. ఇంద్రియమనంబులను పవిత్రము 
లుగనుంచుకొని ఆత్మానుభూత్తికె, దెవసాక్షాత్కారమునకె వానిని వినియోగించు 
చుండవలాను. 

లేకున్న అసత్స1వర్తనచే, జీవితమందు వాస్తవ సుఖము దూరమగుటవలన, 
(బ్రతుకే భారముగ తోచును. అపార సచ్చిత్సుక సాగరమున నోలలాడవలసిన జీవుడు 
భవ దుఃముచే క్రుంగిపోవుచుండును. అట్టి దౌర్భాగ్య దశ జీవునకేనాటికిన్ని 
కలుగకుండుట్లకె యాతడు మహనీయుల సాంగత్యమునవలంబించి, సచ్చాస్త్రము 
లను పఠించుచు, విశ్వమందలి శాశ్వత పదార్ధమగు భగవంతునియొక్క అస్తిత్వము 
నందు విశ్వాసముగలవాడె, (ప్రవర్తించవలెను. అత్తజీ వానికి యమదూతలవల నగాని, 
యమునివలనగాని, కర్మదేవతలవలనగాని, లేక, మజీయెవరివలనగాని ఏ హానియు 
నుండబోదు. భగవంతుని 'గద'వానిని సదా పరిరక్షించుచుండును. కాబట్టి త్వరపడి 
జీవితమును సన్మార్ణయుతముగ గావించుకొనవలెను. క్షణక్షణమున్ను దెవగంధమయముగ 
నొనర్చుక్‌నవలాను. గొప్ప పురుషప్రయత్నము నాశ్రయించి బహు జన్మార్టిత పాప 
వాసనలను, దుస్ఫంస్కారములను భక్తిజ్ఞాన వెరాగ్య ధ్యానాదులచే సమూలముగ 
విధ్వంసమొనర్చి, విజ్ఞానమయుడై, ఆత్మ తేజోవిలసిత్నుడై, వర్తించవలెను. జీవుడు 
కివుడుగ పరిణతినొందవలెను. ఇదియే జీవిత పరమావధి. ఇదియే శుకవాణి! 














ఆఅధ్యాత్మశాస్త్రములు అను చక్కని ఉద్యానవనమును చూచుబ్లకె పోవు 


దము రండు. అదిగో! సుదూరమున ఒక సుందరవృక్షరాజము కనుపించుచున ది. 
అదియే “అపరోక్షానుభూతి”. దాని చెంతకు వెళ్ళి దాని బోధరూపఫలమును 
ఆస్వాదించి ఆనందించెదము, రండు!- 


TT WE Ta ఉం శం ఆ i 4 hennhashanMien kun aanananaRa ) 


అపరోక్షానుభూతి , 


CE ETT TE | 





దృశ్యం హ్యదృశ్యతాం నిత్వా |[బహ్మాకారేణ చిన్తయేత్‌ 
విదొ న్‌ నిత్యసుఖే తొష్టేత్‌ ధియా చిద సపూర్ణయా (ఆపరోక్షానుభూతి-142) 


ఈ (పపంచమంతయు సచి ఎదానందమగు ఆత్మయందు-అద్దమునందు 
పట్టణమువలె కల్పింపబడియున్నది. కాని అజ్ఞానవశమున జీవుడు ఆ పరమసత్యమును 
తెలుసుకొనజాలక శరీరము, ఉపాధి, నామరూప ప్రపంచము సత్యమని భావించి 
బింధమున తగుల్కొనుచున్నాడు. అట్టు చేయక ముముక్షువగువాడు శరీరమును, 
బుద్ద్యాది (ప్రపంచమునంతను ధ్యానప్రభావముచే స్వస్వరూపమగు ఆత్మయందు 
లయింపదేసే, ఆత్మమాత్రము శేషంచినవాడె, ఆ పరమసుఖఇస్వరూపమగు ఆత్మయందు 
నిలుకడ కలిగియుండవలెను”- అని 'అపరోక్షానుభూతి' లోకమునకు చాటుచున్నది. 

ఉప్పు కల్టు నీటిలో లయించిపోవును. అష్లే ఈ దృశ్యమునంతను ధ్యాన 
నీలుడు అధిష్టానమగు ఆత్మయందు లయింపజేసి ఆత్మమా।త్తుడె వెలుగొందవలెను. 
ఇట్ట స్థితి మొట్టమొదట సాధ్యముకాకపోయినప ఎటీకిని ప్రయత్నపూర్వకముగ 
ధ్యానయోగమును, జ్ఞానయోగమును అభ్యసించుటవలన [క్రమముగ జీవుడు అట్టి 
మహోన్నతి స్టితిని తప్పక పొందగలడు. దృశ్యము దృశ్యముగా ఉన్నచో బంధమును, 
ఃఖమును కలిగించును. దృశ్యమును ఆత్మగ పరిణతినొందించుకొన వో ఆనంద 
మును కలుగజేయును. సాధకుడు ఆచరించవలసిన గొప్ప సాధన ఇదియే. చద్ది 
మూట నెత్తిమీద సెట్టుకొన్నచో అది బరువుగ ఉండును. దానిని భుజించివెచినచో 
బరువు ప్రోవ్టటయేకాక ఆనందము, తృప్తి, బలము కూడ కలుగును. అల్లే జీవుడు 
గురుసన్నిధియందు ఆత్మజ్ఞానమును బడసి మనస్సును, ఉపాధిని ఆత్మయందు 
అయింపజేసీ (బ్రహ్మమా(త్రుడై శేషించి పరమానందమొందవలెను. 
“అపరోక్షానుభూతి” అను ఈ [గ్రంథమును శ్రీ శంకర భగవతా దాచారు 
వారు రచించిరి. 'జ్ఞానియొక్క దివ్యానుభూతి ఇందు వివ కలత య వది. ౦5 


16 వేదాంతభోరి 





శ్రీ మార్కండేయ కృతము 


స౦సార నర ) దష్టానాం జంతూనానునిచేశినాం 


నందశేఖర పాదాబ్ద నృరణం పరమౌొనధమ్‌ 1 
సంసారమను సర్పముచే కాటువేయబడిన అజ్ఞానులగు జనులకు పరమశివుని 
పాదపద్మ స్మరణము దివ్యౌషధమై యున్నది. 
ర్యుదం పశువతిం స్థానం నీలతంల ముమాసతిం 
నమామి ళిరసాదేనం కం నో మ త్య కరిష్యతి 2 
రుద్రుడును, పశుపతియు, స్థిరమై నవాడును, నీలకంఠుడును, పార్వతీ 
పతియు, దేవదేవుడును అగు శివునకు నమస్కరించుచున్నాను. ఇక యమధర్మ 
రాజు ననే ఎమి చేయగలడు? 
నీలకోంథో విరూపాక్షం నిర్మలం నిరుష్యదవం 
నమామి ళిరసొదేనం కీంనోమ లు కరిష్యతి 3 
నీలకంఠుడును, |త్రినేత్రుడును, పరిపుద్దుడును, శాంతి నిలయుడును, దేవ 
దేవుడనగు శివునకు శిరసా నమస్కరించుచున్నాను. ఇక యమధర్మరాజు నన్నేమి 
చేయగలడు? 
హొలకంథం కొలమూళ్చీం కౌలొగొ సం కోదనొశనం 
నమామి శిరసాదేవం కం బోను ళ్ళు కరివ్యతి 4 
నీలకంఠుడును, కాలస్వరూపుడును, ప్రళయకాలమున అగ్నిరూపము ధరించు 
వాడును, మృత్యువును సంహిరించినవాడును, దేవదేవుఢడునగు శివునకు శిరసా 
నమస్కరించు చున్నాను. ఇక యమధర్మరాజు నన్నేమి చేయగలడు? 


1 గ 4 | ఈ wi శ్‌ 
ne" ల లే ల నటు సక లొ 1౪ ‘ Ka Ty Oe 
Si dh Hasta Sad కః irr rie gp thn ల ET 
ఇ se 
it 17 


భి శ్ర ir 

॥ ॥ / 

0 mg mre / గ సై 1 శీ టక a, 

War ul Tl es ee ॥ wig, hel, 
| /. 


నాశరహితుడును, నిత్యుడును, శాంతుడును, రు(దాక్షమాలికను ధరించు 
వాడును, వరుడును, దేవదేవుడునగు శివునకు శిరసా నమస్కరించుచున్నాను. ఇక 
యమధర్మరాజు నన్నేమి చేయగలడు? 
wun MO అతల సతు MAP 
వీణా Hl 
నమాది ఉరసొటోనం కం శో నుచు గరిన్టుతి | 
ఆనందస్వరూపుడును, నిత్యుడును, ఉత్తముడును, మోక్షపదము నొసంగు 
వాడును దేవదేవుడునగు శివునకు శిరసా నమస్కరించుచునా ఎను. ఇక యమధర్మ 
రాజు నన్నేమి చేయగలడు! 
చేవ బీవం బిగ థల సవం వృతం 


లో 


స 


ల్‌ 
rey 


sir grr తీం నో మృత్యుః కరిష్యతి 
దేవదేవుడును, జగత్సతియు, దేవాధిపతియు, వృషభధ పజాడనగు గివదేవు 


నకు శిరసా నమస్కరించుచున్నాను. ఇక యమధర్మరాజు నన్నేమి చేయగలడు? 
న రావ వరో దాతొరం న ఏప్రస్టత్యుంలి నారణం 
నమామి శిరసా దేవం కిం నో న్యుత్యుః కరిన్యుతి i 


sR 
ళ్‌ 


స ఫళ్ళమును, మోక్షమును ఒసంగువాడును, సృష్టి స్థితిలయములు కావీంచు 
వాడును, దేవదేవుడునగు శివునకు శిరసా నమస్కరించుచున్నాను. ఇక యమధర్మ 
రాజు నన్నేమి చేయగలడు? 

జనో దూలతో నొ (0౧0 Curr fet Ae ELL) 
నమామి శిరసా దేవం 89 నో మృల్యుః కరివ్యచి (/ 
భస్మోపలిప్తగాత్రుడును, సర్వాలంకార భూషితుడును, దేవదేవుడునగు శివునకు 
నమస్కరించుచున్నాను. ఇక యమధర్మరాజు నన్నేమి చేయగలడు? 
థినోశాన! నునోదేవ! నామదేవ! నదాళివ 
కల్యాయుర్లేహి మే వ్లూర్ణం దిదగావదొయపుతలోగతామే 10 
శివా! ఈశ్వరా! మహాదేవా! సదాశివా! నాకు యావజ్జీవితము ఆరోగ్యమును, 
పరిప్తూర్ధమగు కల్పాయుర్దాయమును ఒసంగుడు. 


ఇతి క్రీ మార్కుండేయకృత మృత్యుంజయ స్తో 





18 


న్‌ 
Ea 


' 3 ల ఫ్‌ 1 
(॥ A mh నో gl Hf 
4 న సి ey ho 
way, wily, ' mn Gear 11 “iy, ఖీ ha గ్య rH wy, ఖీ సే? 2 శీ i | br 0 
/ nd? eg Had Ee Mh 7a | కే i OM (నే i గ. | శ 
స. గ్గ Mr తిట్ల oh " [ 
/ nD x న న. యో (1, గే hs స fe, fF 
| Pe (eg we i nr, Kear) a ఖీ" న WH . (| గ శ rd 
న... ఖీ ట్‌ 
re wae Wal ఇషు 


1. నిన్నటిదినం వున్న మనిషి ఈ రోజున లేడే! ఈ పపంచములో 


ఇంతకంటె గొప్ప వింత ఏమి కలదు? 

న నశ్వరమ్నులెనవాటిని శాశ్యతములని [భమించుటకంటె గొప ఏ తప్పి 
దము మణీయొకటిీ లేదు. 

3. నాలుక స్తంభింపకమునుపే, ఎక్కిళ్లు రాకపూర్వమే సత్కార్యములను 
చేయుటకు త్వరపడుము. 

4. తమ కోరికలను జయించినవారే ముక్తులు. తక్కినవారు బద్దులు, 
కోరికలు లేనివారికి దుఃఖమే లేదు. కోరికలు కలిగి విషయములవెంట 
పరుగిడువారికో కష్టపరంపరలు నిరంతరము వచు చునేయుండును. 

5. పరాత్పరుని పాదకమలముల నాశ్రయించినవారి దినములే చెప్పుకొన 
దగిన దినములు. కావున సర్వకాలసరా వస్టలయందును పరమాత్మను 
స్మరించుచుండవలొెను. 

6. ప్రతిరోజు ఉదయముననే నీకిష్టమై నదగు భగవర్గీతయో, రామాయ 
అమో, భాగవతమో, ఏదియో శ్రద్దతో చదివిన సంసారసాగరమును 


సులభముగ దాటివేయగలవు. OO 
ర. | యల. . 











చకుముకిరాయి వేయేండ్డు సీటిలోనున వను నిప్పురాల్చునట్టి 

(దాని గుణమును పోగొట్టుకొననట్టు, భగవదను[గ్రహము సంపాదించిన 
న్లూనవుడు జన మధ్యములోనున్నను మారు ్పజెందడు, 

శ్రీ రామక్త్ష [౧వ్షవరమవాంన 


న ననన చతు. కా లల చలల. చీల మతో జ 2 REE MEG ste pt bay 


రీ rin i Hey 
he gly BE GR 


న న we 


వం 
మ్యట 
జ 






ళ్‌ స్ట్‌ స్‌ ల్‌ Shas ఏ! y WE 
AY స i i మ Ht ‘iy వే: hi క in క... fr a సి fA i వ 
Cu గ్గ గి. ఖ్‌ క్‌ at గ్‌ ర = i Er a fd i "Hh iy i 
§ || లే = it, గ్‌ Wi గ్‌ (Rt pr ah 
A f x yet Ae రా 1 ph వ్ర! yd yy (| | 
శ Wm gr agi pr RT చట్ట టీలో, 
స గ యూళ్ధ్తే గ “i 


ee మను poe were Wa ei సకాల అనల వుం వనన MB అంత he wre my a Duan nie టి టీ! 
క HAART Res Crees "0 norm N MEET RE oe m1 య సాదన యానా నాటా 


PTT Te ను గలు వల అలుక HOE HORI TE ARLLLIR TROL HUE Any Masai ies లక అటట రు విట భట GR 110 1 ఆ 


కర్తృత్వమును విడనాడవలెను 


Wh FABLE MLR PRN, ఉత యు MORE Eb As: ఉమమాతలా) UT ౫ ను 4 SRRRSLED AVI AALD Eat Rp EHTREK  ఇయడు మల కుతితో ిటోరలకతటతుం కతల గటు, ఈ MTT COC LT TT DL EE Er మ. 


ఒక పల్లెటూరువాడు ఒకనాడు రెలు (ప్రయాణము మం 


చెను. ప్రయాణమునకు తేది నిర్ణయించబడెను. దారిలో కావలసిన 
వస్తువులన్నిటిని మూటకట్టుక్‌ "ని ఆ మూలును నెత్తిప పెట్టుకెని రెలు 
స్టేషనుకు దారిపట్టైును. అది పల్రటూరు కాబట్ట స్టేషను మూడు మైత్ర 
దూరమున నుండను. పల్లిటూరువాడు (ప్రయాణమును గూర్చిన సిర 
నిశ్సయముతో బయలుదేరి ఆ మూడు మైళ్లు పాదచారియై నడచి 
తుదకు రెలు స్టేషను చేరుకొనెను. అందణేవలౌ అతడు కూడ టిక్కెట్టు 
కొన్నివెచెను. టిక్కెట్టును భద్రముగా ఉంచుకొని స్టాటుఫారంపె ఒక 
గంటసేపు రెలు కొజ్లుకె నిరీక్షించియుండెను. 

ఎట్టకేలకు రెలు ప్లాటుఫారంపెకి సకాలమునకు వచ్చెను. ప్రయా 
ణీకులందయిను గబగబ కంపార్టుమెంటులోనికి (ప్రవేశించి వారి వారి 
సామాను సర్జుకొ న కూర్చుండిరి. మన పల్లటూరువాడు కూడ ఒక 
పెట్టెలో ప్రవేశించి అందజీతోబాటు కూర్చుండెను. అతని నెత్తిపెని 
మూటను అహ్హ ఉంచుకొ నెను, దించలేదు. ఏలయనగా అతని మనంబున 
ఈ ఆలోచన జనించెనూరెలు పెస్టైలో అందయి పెద్ద పెద్ద పెట్టలను, 
సామాగ్రిని ఇప్పటికే ఉంచినారు. ఇక నా మూట కూడ (క్రిందకు దించి 
నచో “రెలుకు బరువు జాస్తి కాగలదు'- ఇట్లు తలంచి ఆ పల్లెటూరువాడు 
తన మూటను తానే మోసికొనుచు కూర్చుండెను. ఆ వింత చూచి 
ప్రక్కన కూర్చున్నవారందణు అతనినిట్టు మందలించిరోఓ పల్లెటూ 
20 వోదాంతభేరి 


రాయనా! నీవెక్కడ పుట్టావు? ఊరిలోనా? అడవిలోనా నీవు మూట 
నెత్తిన పెట్టుకున్నా, క్రింద పెట్టినా మూటను మోసేది రెలే. అనవసరముగ 
దానిని ఎందుకు మోస్తావు? దించి క్రింద పెట్టా. (ప్రయాణీకుల 
మాటలు విని పల్లెటూరువాడు అట్లే చేసెను 


ఖో ఇల్‌ 


ఖా 
ఖి fire ళు “ఉఅడమంచయు ; సుత Us జ సర దేవ Re కక్ష Mes w 


జం, 1 సరి Cn తొ samy 
సయ్య iw ప Sen eS అన్నియు వవశక్త 


సూ 


సడచుచున్నఏ, ఇక మ ధ్యల బీర్పునసు కర్షత్వమేల చలో మ. 


జీ fe అ wf ఇన్‌ వ్‌ 
ఆ మహత్తర వెన నీచే జోప హారులరి పంచుచు కర్త ఇచి సరిటో తదా అపహణభొపి 


* 
we 


వర్ణిత్సుడె జీవుడు వ్యవహరించవలయును. అత 


తొతగారి దీనొవస్త 

వపుః కుట్టి భూతం గతి రపి తథా యష్టి శరణా 

విశీర్ణా దన్హాలిః శవణవికలం శో తయుగలమ్‌ 

శిరః. శుక్షం చక్షుస్తమిరపట లెరాన్ఫత మహో 

మనో మే నిర్ధజ్ఞం తదపి విషయేభ్యః స స్పృహయతి. 

నడుము వరక మూడవ కాలు (కజ్ణు) చేతికి వచి నది. 
పళ్ళు ఊడిపోయినని. శ్రవణశక్తి తగ్గిపోయినది. తల నెరిసినది. కంటికి 
చత్వారము వచ్చినది. చూపు మందగించినది. ఇని శ! అవకతవకలున్నప న 
టికిని తాతగారి మనస్సు బిడియములేక విషయభోగముల్నవెపునకే ఎగిరెగిరి 
పడుచున్నది. 

(శరీరము క్షీణీంచకమునుప్కే ఇందియముల వటుత్తము తగకో 
వూర్వమే నర్హేశ్లడుని అనవరతము ధ్యానించుచు ముక్తిమార్లమును బేవట్టుట | 
విజ్ఞుల కర్తవ్యము. శక్తీనంతములాన బాల్యయొననములందే ఇన్నివయమున 
ఎక్కువ క్ర గనీ నలువవలనీయున ది. వార్థక్షమున వరిస్టితులన్ని యు తద్ది 
(క్రందులెపోవును, అవుడు ధ్యానాది సాధనలు చక్కగా జరుగుటకు అన 
కాశము ఉండదు. కావున దీవమున )వుడో ఇల్లు చక్క పెట్టుకొనుట (శ్రేయ 
న్మరము. ) 





al 
ys 
pat 

W 

॥ i 


mrre 


tu 


22 


Pu wy} i | | 
| 
గ? Yh» hs a 
| 4 RET | hy bs Wn 
Fa 1. fea 4 ; 1 
0 భం rn # a fa Mier త్య ఫ్‌ hr, My స్ట, . 
స టట్లు య iin OR; on న్య | | hy Win fo ag J 
with, i) | ణీ 4 | 
rh, oe Win, oy కి న శ, Pp ళ్‌ ల, గ ./! ree fy if , i ye ణీ ॥ i | 
Cn ' f 


yt 1 i nel 2 ॥| 
క థు | షు వ. స | ం CON Ran WE గ న శి స. $ 

We Were Ott 0 ‘ ౯. ఇ క ym గ, QW Pe [14 
ట్ట “hy Ww yy se tah hs 1. స! గ ర hy సి hy | 


న య! 
టీ గ్య 


TE rer ET 


శ్రీ రామకృన్ణ పరమహంస ఇట్లు చెప్పిరి 


.) 


న. 


ఓక కొంగ నీటిలో చేపను పట్టుకొనుటకు నెమ్మదిగా ముందుకు నడచు 
చుండెను. దాని వెనక ఒక వేటగాడు కొంగకు గురిపెట్టుచుండెను. ఈః 
విషయము తెలియక కొంగ చేపమీదనే దృష్టిని నిలిపి ముందుకు హావ మందను; 
అవధూత అది గమనించి కొంగను తన గురువుగా స్వీకరించెను. _దైవధ్యానము 
చేయునపుడు ఇతర లోకవ్యవహారములన్నిటిని పూర్తిగా విస్మరించి మనస్సును 
భగవంతుని చింతించుటయందే లగ్నము చేయవలెను. 
శరీరము నశ్వరమే అయినను భగవద్చక్తులు దానిని జ్యాగత్తగ తగు రీతిని రక్షించు 
చుందురు. ఖాళీ పెట్టెను ఎవరు జాగ్రత్తగ కాపాడుకొందురు? బంగారము, 
ధనము గల పెట్టను జనులు మిక్కిలి జాగరూకతతో సంధరక్షించుచుందురు. 
అటులనే దేహమందు దైవము నివసించుచుండుటవలన మహాత్ములు అద్దాని 
రక్షణయందు శ్రద్ద వహింతురు. అనగా మితాహారము, మితవ్యవహారములను 
గీలించు చుందురు. 

చెల్జాచెదురుగా పడిపోయిన నువ్వుల విత్తనములను ఒకచోట ఏరికూర్చుట 
చాల కష్టముగదా! ఆ ప్రకారముగనే అనేక [ప్రాపంచికవిషయములందు ఆసక్తమై 
యున్న మనస్సును ఏకాగ్రపరచి భగవంతునియందు లగ్నము చేయుట కూడ 
కష్టసాధ్యమై న విషయము. కాన అభ్యాసముచేతను, వెరాగ్యము చేతను మనస్సు 
తన చంచలస్వభావమును సీడి పరమాత్మ ధ్యానమందు నిలకడను పొందును. 
భగవత్సాక్షాత్కారము నొందిన మహాత్ములు, భక్తులు ప్రపంచ విషయములందు 
ఆసక్తిని ప్రదర్శింపరు. చీమ పంచదార కుప్పను విడిచి వెలుపలకు రానట్లు వారు 
ఎల్లప్పుడును దైవసాన్నిధ్యమందే వుండుటకు ఇష్టపడుదురు. నీరసమ్ములెన 
లోకవ్యవహారములందు విరక్తిని కలిగియుందురు. 

దృశ్యవిషయలోలునకు మోక్షము కలుగవలెననిన అతడు మొట్టమొదట సత్య 
విచారణ గావించి వెరాగ్యమును చేబట్టువలెను. దృశ్యము నశించిపోవునని, 
భగవానుడు శాశ్వతుడని తెలుసుకొనవలెను. దెవధ్యానాదుల చే వాసనాక్షయము, 
మనోనాశము కలుగజేసుకొని తత్త్వజ్ఞానము, ఆత్మజ్ఞానమును సంపాదించి 
అతడు శాశ్వతానందమును. అనుభవించగలడు. OO 


వేదాంతభరి 


సీరియల్‌ 


దబెనమేజయ మహారాజు = 3 





ఈశ ర్‌ 

5 మహారాజా! ఆ పౌరుడు తాను అనుభవించిన విషాదాని ్న నాతో ఇలా 
చెప్పెనఅన్నాడు మహామంత్రి. 

“ఈ రోజు కట్టలు కోసం పోయి ఒక అద్భుతమై న, ఆశ్చర్యకరమై న విష 
యాని స చూచాను. ఈ రోజు లేచిన వేళ మంచిది కావుననే నేను తిరిగి రాగలిగాను. 
తక్షకుని విషాగ్నికి బూడిదనె ఒక మహానుభావుని మంత్రకక్తిచే (బతికి బయటపడ 
గరిగానొన్నాడు ఆ పౌరుడు. 

“అడవిలో చాలా దూరం వెళ్ళితిని. ఒకచోట చాలా పెద్ద చెట్టు నాకంట పడి 
నది. దానిపై నేను అధిరోహించి కొమ్మలు నరుకుటకొరకు ఆలోచిస్తున్నాను. ఉన్న 
ట్లుండి నా చూపు క్రిందకు పడింది. ఎక్కడనుంచో ఊడిపడ్డట్టు ఒక బ్రాహ్మణుడు 
అక్కడ కనుపించాడు. ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్టున్నాయి అతని చూపులు. 
మరికొద్దిసేపట్లో మరో (బ్రాహ్మణుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ ఆ దారిన 
పోవుచుండెను. ముందుగ చెట్టువద్దకు వచ్చిన (బ్రాహ్మణుడు ఆయనకు ఆడ్డుతగిలి 
“ఎవరు స్వామీ? మీరు ఎక్కడికి అంతత్వరగా వెళ్ళుచున్నారు” అని అడిగెను. 

కాశ్యపుని వృత్తాంతము 

“నా పేరు కాశ్యపుడు. ధర్మాత్ముడయిన మా మహారాజుకు ఒక మునిబాలుని 
వలన సం[క్రమించిన శాపమగు తక్షక విషాగి సని ప్రతిఘటించి (బహ్మదేవుడు సాకు 
ప్రసాదించిన సంజీవిని మహామం[త్రముతో మహారాజు (ప్రాణాలను రక్షించాలని 
పోతున్నా"నన్నాడు కొత్త (బ్రాహ్మాణుడు. 

“అది నీ వశం కాదు. సామాన్యమై న మంత్ర తంత్రాలకు అప్రతిహతమైన 
డిశంబరు 1992 


తక్షకుని విషం విరుగుడు పడదు. వృధాప్రయత్నముతో నవ్వులపాలు పడుటకంటే 
వచ్చిన దారిన వెళ ఎండి అన్నాడు మొదటి బ్రాహ్మణుడు. 

“మీరు పారబడుతున్నారు. కాలకూట విషమైనా నా మంత్రప్రభావము 
ముందు నిస్తేజమె పోతుంది. అల్ప్బమై న తక్షక విషం నాకొక లెక్కకాదు” అన్నాడు 
రెండవ (బాహ్మణుడు. 

“అయితే పరిక్షిత్తును (బితికిస్తాననే ధెర్యం వుందా?” 

“నీకు నేను చెప్పటమెందుకు? రేపు ఈపాటికి అట్టి సంతోషవార్త దేశదేశాల 
ప్రజలతోపాటు మీరు కూడ స్వయంగా తెలుసుకొంటారు. దయచేసి సెలవివ్వండి. 
ఇప ్పటికే చాలా కాలయాపన జరిగింది. తక్షకుని క్రూరవిషాగ్నినుండి నా సర్వశక్తులను 
ధారపోసి మహారాజును కాపాడుకోవాలి”-అని ఆ (బాహ్మణుడు అడుగు ముందుకు 
వేయబోగానే- 


ఇంతవరకు ప్రశ్నల వర్షం కురిపించిన మొదటి (బాహ్మణుడు “ఆగంది. 


నేను తక్షకుణ్ణి. ఇదిగో ఫలవృక్షములతో కళకళలాడుచున్న ఈ మహావృక్షాన్ని 
కాటు వేస్తాను. ఒక్క పువ్వు వాడకుండ ఒక్క ఫలం కందిపోకుండా ఈ చెట్టును ఆశ్ర 
యించుకొనియున్న (ప్రాణులతో పాటు యథావిధిగా పునరుజ్జీవి చేయగల రేమో 
(పయతి ంచండి. అప్పుడు తేలిపోతుంది మీరు నిజంగా మీ మహారాజును (బ్రతికించ 
గలరో లేదో” అంటూ ఆ (బావ్మణుడు ఉన్నట్లుండి భయంకరమై న ఒక పెద్ద 
. పాముగ మారిపోయాడు. అగ్నికణాలు చిమ్ముతున్న నోరు తెరచి నేనున్న చెట్టును 
కొటువేశాడు. వెంటనే ఆ వృక్షముతోపాటు నేను కూడ విషజ్వాలకు ఆహుతియై 
పోయాను. మరికొద్దిసేపటికి చెట్టు యథాప్రకారం వుంది. నేను నా స్థానములోనే 
వున్నాను. 

తక్షకుడు మరలా |బావ్మణుడిగా మారి కాశ్యపునితో “స్వామీ, మహాత్మా! 
ఎదురులేని నా విషాగ్నికి తిరుగువుందని నిరూపించుకొన్నారు. మీ సంజీవని మంత 


మహిమ అద్భుతమై ందని అంగీకరిస్తున్నాను. కాని ఈ చెట్టును బతికించిన స్తే 
పరిక్షిత్తును మ్యాతం మిరు (బతికించరాదు. అమోఘమై న మునివాక్కు 
మొక్కపోవడం మంచిదికాదు. ఇదిగో ఈ మణిప్తూర్హమ్ములెన ధనరాసులను స్వీకరించి 
మీ ప్రయత్నము విరమించుకోండి” అని తన ప్రభావముతో అప టికప్పుడు ధన 
రాసులను సృష్టించి కాశ్యపుని ముందుంచాడు తక్షకుడు. అని వివరించాడు పౌరుడు. 

ఈ విషయము తెలుసుకొన్న వెనువెంటనే తోటీ మంత్రులను సమావేశ 
పరచి కొత్తవారిని ఎవరిని నగరములో ప్రవేశించనీయకూడదని ఉత్తర్వులు చేశాను. 


అనుమానితులను నిర్జాక్షిణ్యముగా చెరలో వేయమని రాజభటులకు వివరించాను. 
నేను క్షణం క్షణం మహారాజు యోగక్షేమాలు విచారించుకుంటూ అని ్న ఏర్పాట్లను 
పర్యవేక్షణ చేసుకుంటూ ఎల్లాగినా ఈ గండంనుండి మా రాజు గారిని రక్షించమని 
భగవంతుడ్ని (ప్రార్ధిస్తూ వుండిపోయాను. (పొద్దు (క్రమముగా పడమటి దిశగా 
వాలింది. ఏ ఉపద్రవం లేకుండా సాయంకాలం అయింది. ఇక కొద్ది సేపట్లో 
సూర్యుడు అస్తమించే వేళ సమీపిస్తూ వుండగ భవన సంరక్షణ భారాన్ని స్వయంగా 
పర్యవేక్షించు చున ్న తరుణములో రాజుగారి అంగరక్షక భటుడు వచ్చి అత్యవసరంగా 
పరిక్షిన్మ హారాజుగారు రమ్మంటున ్నట్లు చెప్పాడు. వెంటనే వడివడిగా రాజుగారి వద్ద 
కేతెంచితిని. 

అప్పటికే అక్కడ పదిమంది [బ్రాహ్మణులు నాన్నగారి ముందు ఫలపుషా లున్న 
బంగారు పళ్ళెరాన్ని వుంచుతూ నాకు కనిపించారు. ఆ |బాహ్మణులను చూడగనే 
నాకు అనుమానం కలిగింది. “ఎవరు మీరు? మాకు తెలియకుండా ఇక్కడికి ఎలా 
వచ్చారు? అని గద్దించి అడిగాను. వారు జవాబు చెప్పకుండా మీ నాన్నగారగు 
పరిక్షిన్మహారాజును చూచి నవ్వారు. నాకు ఇంకా సందేహము కలిగింది. ఈ 
(బాహ్మణులు మీ నాన్నగారికి ఇచ్చిన ఫలాన్ని చూచి ఆయన సంతోషముతో 
“మహామంత్రి భగవంతుడు పంపిన దేవదూతలు వీరు. వీరిచి ఎన ఈ ఫలము ఎంత 
సువాసనతో అందముగ వుందో! చూడుము” అని అంటూండగనే ఫలములో నుండి 
ఒక పురుగు బయటకు వచ్చి పెద్దదిగా మారుతున ్నది. “మహారాజా! ఇది ఏదో 
మాయాజాలముగా వుంది. ప్రమాదభూయిష్టంగా వుంది. ఆ పండును విసిరిపారే 
యండి. వీళ్లను బంధించుటకు అనుమతి యివ్వండి" అని రాజుగారిని [ప్రాధేయ 
పడ్డాను. రాజుగారు అదేదీ వినిపించుకొనక వాళ తో “మీకేమి కావాలో కోరుకొండి 
అనగానే వారు 'మాకు మీ [ప్రాణాలు కావాలి మహారాజా!” అన్నారు నరరూపములో 
వున్న విషసర్పాలు. 

మారువేషంలో తక్షకుడు 

సము నిజమై న బ్రాహ్మాణులం కాము. తక్షకుని |పార్థనచే బ్రాహ్మాణ రూపం 
ధరించి అదృశ్యరూపంలో మీ భవనంలో ప్రవేశించిన నాగకుమారులం' అంటూ 
క్షణాలలో వారు మాయమయిపోయిరి. మరుక్షణం నాన్నగారి చేతుల్లోని పండులో 
వున్న చిన్న పురుగు పెరిగి పెరిగి తక్షకుడుగ మారి మీ నాన్నగారగు పరిక్షిన్మహా 
రాజును దారుణంగా కాటువేసి మాయమై పోయమ. వెంటనే నాన ్నగారు ఆ ఏషాగి కీ 
మాడిపోయిరి.” అని మహామంత్రి జనమేజయ మహారాజుకు వివరించెను. 

(సశేషం) 

ఉీశంబరు 1992 








sii 
frp క (| 
లేగ |, i 1,4 /. 
Wades | a! Fa uy ip) he wif 
జ j en Can ht (+ త hy / + a / 4 స్‌ య | 
Fr f°, ' MH re య, IT ॥ , గ్గ 
గ్‌ 1 గో స్‌ / 1! ys | "yy | ఫ్‌ న H ॥ 
॥ స్‌!" i లలల ॥ dt , rt 
సు ae fy ide 11 ‘qt, Eis ta 
WEE గ్గ ps Me fa సేత్‌ లేల న. 
య వ. “| hh AER నీ .. [| Hh CO mw ॥ స్‌ో స గ న 
a + నే 1. | wi స ణీ by tng bg! 
IN స్ట 2 peri 4. గ af, |. స! గ i re wt, 
ర్ట 4 స్టో న... i ఎటో i ఖు ఓం స | 
(టి gy 2h, Ww (1 + 
big కో న. 1. క 
గ (| ౯ (| న్‌ ih ళీ 
వ. ఖో me 
| try 
( retest 
{ 
1 
i 


- enna గారు 344. PhD. 
(తిరుపతి) 


ప్రశ 9 కేన దీని ఎ) నంపాదించాను. ఇంకా ఇంత నంపాదించాలి. నేను వాళ్లో నాశనం 
చేశాను. దేవుడూ లేడు, దయ్యం లేదు. నేనో దేవుణ్ణి. మా వంశం చాలా గోన్ఫది. 
నాలాంటివాళ్ళెవరున్నారోన్తి నమాజంలో మన చుట్టూ ఎన్నో మాటలు విన 
నడుతుంటాయి. ఇవి మంచి ఆలోబనలేనా? ఇలా ఆలోచించేవారు నీ తొగకు 
చెందుతారు? ఇలాంటి ఆలోచనలుగల వారి (నవృత్తులెలా ఉంటాయి? 


జవాబు * ఇలా ఆలోచించేవారు ఆసురీ సంపదకు, అంటే రాక్షససంపదకు సం 
బంధీంచినవారే. వీరు అహంకారంతో నిండిపోయి “నేనిప్పుడు ఇది సంపాదిం 
చాను. నా లక్ష్యం ఇంత సంపాదించడం. అది నెరవేరేవరకు నిద్రపోను. నాకెంత 
సిరిసంపదలున్నాయో తెలుసా? ఈ సంవత్సరం ఇంకెన్ని లాభాలో వస్తాయి. ఈ 
ప్రపంచంలో నన్ను మించిన ధనికుడెవడూ లేడు” అని అనుకుంటూ ఉంటారు. 
ఇంకొందణు “వాడు నాతో శతుత్వం పెట్టుకొని బ్రతకగలడా? ఇవాళ, వాళ్ణీ 
"చంపాను. మిగతా శత్రువులను గూడా చంపిపారేస్తాను. ఈ లోకానికి నేనే 
రాజును. నాకంకే ఈ లోకంలో సమస్త భోగాలను అనుభవిం చేవాడీంకొకడెవడూ 
లేడు. నేనెంతో అదృష్టవంతుతే. సిద్దపురుషుళ్లో నేను. నా మాదిరి బలవంతులు 
గాని, సుఖపురుషులుగాని ఇంకోరు వైపరూ లేరు” అంటారు. వీరిలో మటీకొందణు 
“నేను చాలా సమర్దుళ్లీ. గొప్ప కులంలో పుట్టాను. నాలాంటివాడింకోడెవడైనా 
ఉన్నాడా? నేను ఎన్నో యజ్ఞయాగాలు, దానాలు చేస్తాను. ఎంతో ఆనందాన్ని 


26 వేదాంతభేరి 


పొందుతాను" అని అనుకుంటూ అజ్ఞానంలో పడీ ఉంటారు. ఈ మాయతో 
వారు ఎన్నో భమలకు లోబడి, మోహపు రంగులవలల్లో చిక్కుకుపోయి, 
కామోపభోగానుభవంలో ఆసక్షుల, అతిభయంకరమై న నరకకూపంలో పడ 
తారు. వాద్దుమీరిన ఆత్మాభిమానంతో, ధనామదగర్వంతో, ఆడంబరంతో 
పేరు ప్రతిష్టల కోసం ఎన్నో యజ్ఞాలను, పవిత్ర కార్యాలను చేస్తుంటారు. 
అహంకారంతో, కామా క్రోధాలతో బలవంతుజ్లనే గర్వంతో, తమ దేవాంలోను, 
ఇతరుల్గొను అంతర్యామిగా ఉన్న దేవుణ్ణి గుర్తించలేక, అసూయతో ఇతరులను 
ద్వేషిస్తూ ఉంటారు. 


ఇటిముని టు హు పజజ్యుటి మీ (భగవద్గీత 16-13) 
సతిని క దెవ ద్వేషం, మానవద్వేచం, అవాంకారంకలవారి గతి వీమిటో? వాడు ఇలాగే 


నంసొరవ్యకంలో తిరుగుతూ ఉండాలి ] )౦దేనా?్‌ 


సస & ఇలా రాక్షస సంపదలో పుట్టి, క్రూర్చులె సంచరించే అలాంటి 
నరాధములను భగవంతుడు మళ్లా అమంగళకరమై న రాక్షస ప్రవృత్తికల జన్మల 
లోనే పడవేస్తాడు. ఇలాంటి రాక్షస సంపదలో పుట్టి పుట్టి, పెరిగి పెరిగి, 
మూర్జత్వం పెచ్చుపెరిగిపోగా, భగవంతుణ్ణి పాందాలనే ఆలో చనా రాక, 
నికృష్ణమై న, నీచజన్మలను పొందుతారు. ఎంతో పుణ్యం చేసి సంపాదించుకున్న 
మానవజన్మ ప్రయోజనం పొందకుండానే తిరిగి నికృష్టాలెన పశుపక్ష్యాది నీచ 
మ. 

వాం ద్విషతిః క్రూరాన సంసొరేమ సరాధమాన్‌! 


నన. కమశుభానాసుర్‌ప్యేన యోనిషు!. (భగవద్గీత 16-19) 0౦ 


న ARE Yb MOE OED FT ట్య 


Where there is nothing to to weaken us there is 
no death, nor sorrow. 


ఎచట ఏదియు మనలను దుర లులుగ చేయదో, 
ఎచట మహాద్దెర్యసంచారముండు నో అచట ( అట్టు ఆత్మ శిబి సతి 
యందు) మృత్యువుగాస్సి దుఃఖముగాని ఉండవు. 
'శంబిరు 1992 


Bra 
శ 
జే 


|. T 
fa, | 
Cpt tr t 
hist 2 
in 
i 





ఓంప్రకాశ్‌ 
(ప్రపంచం నలుమూలలనుండి భక్తులు బయలుదేరారు, భగవంతుడ్ని 


చూద్దామని. చివరికి వారంతా వచ్చి ఒక కూడలివద్ద ఆగిపోయారు. ఆ కూడలికి పది 
దారులున్నాయి. అందులో వారు వచ్చిన దారి వదిలితే, మిగతా తొమ్మిది దారులు 
కూడా వారికి అగమ్యగోచరాలు. అయితే ఒకటి మాత్రం నిశ్చయంగా తెలుసు. 
వాటిలో ఒక దారి తప్పకుండా భగవంతుని వద్దకు చేరుస్తుందని. వచ్చిన చిక్కల్లా, 
అది ఏ దారో ఎవరికీ తెలియదు. 

ఆ కూడలిని దాటితే సరి, వెంటనే భగవంతుని దర్శనం-సాక్షాత్కారం- 
తత్వావగాహనం కలుగుతాయి. “కానీ ఎలా దాటాలీ? ఏమీ తెలియకుండా ముం 
దుకు పోవటం దండగకదా! అసలు తాము విన్నట్లు నిజంగానే ఆ కూడలి దాటిం 
తర్వాత భగవంతుడుంటాడో, ఉండడోకదా!”- ఇలాంటి సవాలక్ష విపరీత సందేహాలు 
వారికి కలిగాయి. 

భగవంతుని కూడలి వద్దకు వచ్చేసరికి, వారికి వాహనాలు గట్రా ఏమీ 
ఉండవన్న గుండెలు పగిలే నిజం తెలిసింది. అదంతా ఓ పెద్ద కీకారణ్యంలాంటి 
ప్రదేశం. మనుషులు అసలే ఉండరు. వార్తలు చెప్పేవారు దొరకరు. ఎవరికి వారు, 
ఏమీ తెలియకుండా, సాహసంగా-వివేకంతో, ముందుకు ధైర్యంగా చొచ్చుకుపోవా 
ర్పిందే-వేరు సౌకర్యం లేదు. 

అందుకే వారంతా హతాళ్సులె, నిరుత్సాహ్గలెపోయారు. కొ ంతసేపటిీకి వారిలో 
భగవంతుని గూర్చి చర్చ (ప్రారంభమయింది-అసలు భగవంతుడు ఈ కూడలి 
తర్వాత తప్పకుండా ఉన్నాడాాఇది యధార్థమా లేక (భమా?- అన్న విషయాన్ని 
గూర్చి ముందు చర్చించాలనుకుని, దాన్ని ప్రతిపాదించారు-కాదు, ముందుగా 
'భగవంతుడు' అనే పద-పదార్థ చర్చ చేద్దామన్నారు ఒకరు. 

ఒక గంట హోరాహోరిగా వారంతా తమ గొంతులు చించుకున్నారు. 


28 వేదాంతోఖేరి 


చివరికి పద-పదార్థ నిర్భయం చేశారు-భగవంతుడు ఉనా ్నడనే అనుకుందాం-అని 
అనుమాన ప్రమాణంతో సరిపెట్టుకున్నారు. ( ప్రత్యక్షప్రమాణం ఉంటే, వారింత 
దూరం ఎందుకొస్తారూ?) 

“ఇక రెండో విషయం. ఈ దారుల సంగతేమిటో తేలు కుందాం, పట్టండి” 
అన్నారు. “ఇవి అసలు దారులే కావు, దారుల్లా కనబడుతున్నాయి. అది మన భ్రమ 
అన్నారు ఒకరు, “అబే బఇవి నిజంగా దారులే,కాని ప్రయాణంచేసే దారులు (సాధనలు 
లెండి) కావండి"-అని చెప్పారు మరొకరు. “అసలు ఈ దారులు వాస్తవమేనా లేక 
అవాస్తవమా? అంతా అరణ్యంలా ఉందే”-అన్నారు మరో తార్కికుడు. “అం 
అరణ్యంలా ఉందనకండి, అది మన (భమ కావచ్చు. ఎందుకంటే ప్రత్యక్షంలో కూడా 
(భమకు తావుంటుందికదా! "అంటూ మరొకరు ముందుకు వంగి మరీ చెప్పారు. ఇక 
చూడండీ, అక్కడినుండి విపరీతంగా పెరిగిపోయింది ఆ చర్చ-అసలు భమ అంటే 
ఏమిటీ? ఎన్ని రకాలు? ఇలా అనంతంగా (బహుశ మీరేగనక అక్కడున్నట్లయితే, 
వారి తలా-తోకా లేని తర్క వితర్కకుతర్క అతర్క-ఎన్ని తర్కాలుంటే అన్నీ విని 
పిచ్చాసుపత్రికి మీరే స్వయంగా పరిగెత్తి ఉండేవారు. అదృష్టవంతులు కాబట్టి 
బితికిపోయారు.) 

నిజానికి అలాంటి అవస్టకు వారిలో ఒకతను లోనయ్యాడు. అతను కూడా 
వీరందరితో పాటూ వచ్చినా, నిజానికి వీరిలాంటి ఆశయంతో రాలేదు. భగవత్‌ సాక్షా 
త్కారం చేద్దామనే వచ్చాడు. ఎలాగూ వీరంతా వెళుతున్నారుకదా, తానూ వారితో 
కలిసి వెళదామనుకుని, వీరి వెంట వచ్చాడు. 

వారి అల్లరి, గోల, గొడవ విని అతనికి దాదాపు సగం మెదడు ఖరాబయింది. 
అతను వెంటనే లేచి, తన చేతిసంచీని భుజాన వేసుకుని బయలుదేరాడు అరణ్యం 
లాంటి ఆ బాటల్లోకి. 

వారంతా ఒక్క నిముషం తమ రొదంతా ఆపి, అతన్నివెపు చాలా వింతగా, 
విచిత్రంగా చూశారు. 

“ఏమిటీ నీ ఉద్దేశం? అత్యంత విలువెన చర్చల మధ్య లేచిపోతావేమిటీ?” 
అంటూ దబాయించారు. 

“మీ చర్చలకూ-మీ తర్కాలకూ-మీ వాదోపవాదాలకూ ఒక దండం. మీ 
'ప్రమాణాలకూ-మీ భమలకూ-మీ వాస్తవాలకూ-మీ యధార్జాలకూ ఒక నమస్కారం. 


డీశందిరు 1992 29 


మీ ప్రశ్నలకూ-మీ వింత విడ్డూర వికృత విశ్లేషణలకూ రాం రాం. మీ ఎడతెగనీ, 
ఎటూ తేలనీ మాటలన్నింటికీ ఒక్క హరి ఓం. నేను వస్తాను. నా బుద్ది చెప్పిన దారి 
వెంట వెళతాను. వెళుతున్నాను” అంటూ వడివడిగా అడుగులు వేశాడు. 

అంతా లేచి అతని వద్దకు పరిగెత్తుకుని పోయారు. 

“ఏ దారో తేలందే, ఎలా వెళతావూ? అనవసర శ్రమకదా!” అన్నారు కాస్త 
మెత్తబడి తమలోనుండి ఒకరు వాకౌట్‌ అవుతున్నారన్న బెంగతో. 

“అనవసర శ్రమ ఏమీ కాదులెండి. నేను దారి చివరివరకూ వెళతాను. ఒకవేళ 
నిజంగా భగవంతుని సాక్షాత్కారం కలుగుతుందనుకోండి! అంతకన్నా కావాల్సిందే 
ముంటుందీ? లేదా, భగవంతుని సాక్షాత్కారం కలగలేదనుకోండి, అప్పుడూ నాకు 
లాభమే. ఎందుకంళకే-ఈ దారి భగవంతునివద్దకు చేర్చదు. అని నిశ్చయంగా, 
ప్రత్యక్ష ప్రమాణంగా తెలిసిపోతుంది. అపుడు మరో దారిపట్టి భగవంతుని చేరవచ్చు. 
ఈ రెండు ఫలితాలు ఎద్దురెనా సరే, నేను తప్పకుండా మరల తిరిగి వస్తాను” 
అనా ఎడతను. 

వారు మరింత ఆశ్చర్యపోయారు. 

“మరల ఎందుకు వస్తావు?” అని అడిగారు. 

“రెండు కారణాలున్నాయి. భగవంతుని సాక్షాత్కారం కలిగితే, ఆ 'నిజం' 
మీకందరికీ తెలియ చెప్పి, మీ అనవసర ఆందోళనా-ఆయాసాలను దూరంచేయటం 
ఒకటీ. ఇక రెండవది; భగవంతుని సాక్షాత్కారం కాకపోతే, “ఈ దారి పనికిరాదు, 
మరొక దారి పట్టవచ్చును అని నిశ్చయంగా మీకందరికీ చెప్పి, మీ నోటి దురదను 
తగ్గించటం-కాబట్టి, ఇక వస్తాను రాం. రాం” అంటూ అతను వారినెవర్నీ లెక్కచేయ 
కుండా వెళ్లిపోయాడు భగవంతుని మార్గాన. (అంటే భగవంతుని సాక్షాత్కారానికి 
సాహసించి ఒక మార్గంలో అడుగుపెట్టాడు. మార్గం అంటే సాధన, క షి ప్రయత్నం, 
పురుష ప్రయత్నం, 

వారంతా అతన్నో మూర్చుని[క్రీంద జమకట్టారు; ఎంత అమాయకుడు-లఅని 
తమలో తామే నవ్వుకున్నారు. 

కాని ఆ వ్యక్తి శ్రద్ధతో దెవమార్గమున పయనించి, సాధనచేసి భగవత్తాక్షా 
త్కారమును పరమానందమును పొంది ఆ విషయమును ఇతరులకు తెలియజేసి 
జీవితమును చరితార్థమొనర్చుకొనెను. 09 


30 వోదాంతభోరి 








' భారతదేశపు స్త్రీలలో ఎక్కువ అక్షరాస్యత కేరళ ప్రాంతమున 
కలదు. 

*.భూమిని చేరుచున్న సౌరశక్తిలో నాల్గవవంతు శక్తి సముద్రపు నీరు 
ఆవిరి అగుటకు ఉపయోగపడుచున్నది. 

నె. నెప్ట్యూన్‌ వ్యాసము 81 వేల మైళ్ళు. 

“= ప్రతి సంవత్సరము 3 లక్షల 38 వేల ఘన కిలోమీటర్ల 
సముద్రపు ఏరు ఆవిరిగా మారుచున బది. 

5. ఆసియా ఈశాన్య భాగంలో వున్న |బూనే దేశములోని 
రాజభవనము (ప్రపంచములోనే చాలా పెద్దది. 300 ఎకరముల 
అందమైన తోటలో ఆ భవనము 50 ఎకరముల మేర ఆవరించు 
కొనియున్నది. అందులో 1,800 గదులు కలవు, 

6. ఇటలీలోని రోము నగరములో పోపు నివసించు భవనములో 
1,400 గదులు కలవు, 

7, 8వ ఉపగ్రహము నెప్ట్యూన్‌ కూడ భూమికంటె పెద్దదే, అది 
యురేనస్‌కు 100 కోట్ల మైళ్ల దూరమున కలదు. 0౦౦ 






Hy 1 1, 1 wh Ty, గ (1 నశ * 111, స స 1 iy 
Fa | x bh | 
gi SOUL 1S OmMmnhipDO- 
11 Ly wm Ts ML Trg Mr RE 
te J ఖ్‌ క్ట 
} sf 


boa," 
i శీ FAM ' | 
wine, క 
ry (1 pe క 
Ne ili 1.1! : 
స్క | అం ] 
i ( 
| aT ల్‌ i స pn శ! re గ 
న. ళీ 
లుం ? 
' Hah hp 01 


31! 





యోగవా సిస్షసా సారము కా 








a వసిష్ట మహర్షి శ్రీరామచంద్రునకు ఇట్టు బోధించిరి- 


యుద్దమందు విదూరథుడు దేహత్యాగము చేసెను. ఆతని జీవచెతన్యము 
దేహమును వీడి ఆకాశమార్గము గుండా చనుచుండ ఆ దేవులిరువురును వానిని 
వెన్నంటిరి. ఆ జీవచెతన్యము వారిని చూడజాలకున్నను వారాతనిని జూచు చుండిరి. 
ఆతని జీవుడు యమపురికి బోవ నచట యముడాతని కర్మముల విచారించి పాప 
కర్మమేదియులేదని చెప్పి వానిని వదలి వెచెను. 

అపుడా జీవచెతన్యమట నుండీ బయలుదేజీ అనేక లోకములను దాటి ఆ 
(బ్రహ్మాండమును వీడి మజియొక |బహ్మాండమున పద్ముని యంతఃపురమున( 
(బవేశించెను. అచట పద్ముని మృతశరీరమును 2వ. లీలను జూచిరి. 2వ లీల 
ఆకారాదులందు మొదటి లీలవలెనే యుండెను. అపుడు దేవి విదూరథూని జీవ 
చైతన్యమును నీరొరంచెను, 

లీల = పూర్వము సమాధియందున్న నా దేహమేమై నది? 

దేవి = 15 దినముల కది జఠరాగ్నిచే తపింపంబడీ తదుపరి నిర్టీవమై పోయెను. 
అపుడు మం త్రులద్దానిని మృతినాందినబ్దణీంగి చందనాదులచే దహించిరి పరివారము 
బొర్హ్వదేహిక (క్రియలను సల్పెను. పూర్వమిచటికి వచ్చి నేటికి 31వ రోజు. 

అపుడు దేవి “మమ్ములను ఈ (రెండవ) 2వ లీల చూచుగాక' అని సంకల్పిం 
పగా అట్టు 2వ, లీల వారిని గాంచి ఆనందపరవశయై వారి పాదములపైబడి దేవి కోరిన 
(ప్రకారము తానెట్టు వచ్చినది అంతయు చెప్పెను. అత్తటి దేవి విదూరథూని జీవుని 
వదలగా ఆతడు పద్ముని మృతశరీరమున (దివేశించెను. 

రాజు లేచి ఆ ఇరువురు లీలలను జూచి మీరెవరని అడుగ పూర్వలీల తానాతని 
పూర్వ జన్మమందలి భార్యయనియు, 2వ లీల ఆతని కొర్షకె లీలారూపముగ తాను 
పార్టించిన తన ప్రతిబింబ రూపీణీియనియు, మూడవ ఆమె సరస ్వతీదేవియనియు 
32 ట్టు సు . వోదాంతఖేరి 





, మనిషి అన్నిటిని గుతించి తెలిసికొనును తనను  గుటీంచి తప్ప. 

oN దీర్దజీవితము కాదు దివ్యజీనితము కోరుకొనవలెను. 

క్ష మనిషి నేలను తనదిగా చేసికొనును. నేల మనిషిని తనలో ఇముడు 9 
కొనును. 

1, నివు నవ్వినచో పపంచమంతయు నీతో కలిసి నవు ను, 

గ్ర. ఇతరులకు మేలు చేయుట నీకు నీవు మేలు చేసికొనుటయే, 

6, ఇతరులను జయించువాదు ధీరుడు. తను తాను జయించుకొనువాడు 
మహనీయుడు, 


ఇ 7. జనులు విషయ సుఖమును పతకుచుసే స్వేచ్చను పారవేసుకొనుచునా ఎరు. 
అట్టు చేయరాదు, ౧౦ 


చెప్ప, రాజు దేవికి నమస్కరించి జ్ఞానము, దీర్జాయువు, ధనము తన కొసంగునట్లు 
(ప్రార్ధింప దేవి తన హస్తములతో నాతనిని స్పృశించి “అప్లే యొసంగితి"తిని చెప్పి 
ఆత్మజ్ఞానియై తాను సుఖముగ రాజ్యమేలుమని ఆశీర్వదించి అంతర్జానమయ్యెను. 
పిమ్మట రాజునకు రాజ్యాభిషేకముకాగా ప్రజలందరును సంతోషముతో ఆనందోత్స 
వము జరిపిరి. వారు మువ్వురును సుఖముగ నున్న వారె జీవన్ముక్షులె వెలసిరి. ఇట్లా 
రాజు 80 వేల సంవత్సరములు రాజ్యమేల ఆ పిదప మువ్వురును విదేహముక్తి 
సెందిరీ. 

ఓ రామచంద్రా! ఠః ప్రకారముగ ఈ లీలో పాఖ్యానముద్వారా దృశ్యముయొక్క 
మిథ్యాత్వమును, ఆత్మయొక్క సత్యత్వమును నెజుళుము. ఏ పదార్లమునందు 
అధికముగు అభిలాష గలదో దానిని త్యజించినచో వ ముక్తి ల భించిన్తే, 
చిత్తము వాసనా రహితమై దృశ్యము వెపునుండి మరలి ఆత్మవెపున పుడేతెంచునో 


అపుడే సంసార దుఃఖము నశించి ఆత్మసాక్షాత్కార ముదయించును. ౦౦ 
డిశంబరు 1992 త 








భక్తిలో (0 


పూర్వం కులశేఖరుడనే రాజు వుండేవాడు. అతడు గొప్ప విష్ణు భక్తుడు. 
నిరంతరం నారాయణమూర్తిని స్మరిస్తూంటాడు. భక్తిలో తన్మయత్వం పొందుతూం 
టాడు. అతడు (వ్రాసిన “ముకుందమాల” అనే పుస్తకం ఆధ్యాత్మలోకమున గ్‌”ప్ప 
విఖ్యాతి పొందింది. అంతా విష్ణుమయంగా అతనికి తోస్తుంది. భగవన్నామ స్మరణ 
చేయని జీవితం వృధా అని అతని అభిప్రాయం. అతడు ఎన్నో ధర్మకార్యాలు, దైవ 
కార్యాలు చేస్తూండేవాడు. అతని ఆస్థానంలో రామాయణ కాలక్షేపం, భాగవత కాల 
న్లేపం 'జరిపిస్తూండెడివాడు. 

ఒకనాడు తన రాజభవనంలో అనేకమంది భక్తుల సమక్షంలో రామాయణ 
కాలక్షేపం |బహ్మాండంగా జరుగుతూంది. పౌరాణికుడు రామాయణ శోకాలను చదు 
వుతూ, వాటే అర్థాన్ని వివరిస్తూ భక్తులకు చక్కగా బోధిస్తున్నాడు. కులశేఖర మహా 
రాజు ప్రక్కనే కూర్చుండి ఆనందంగా శ్రవణం చేస్తున్నాడు. ఒకరోజు జరిగిన రామా 
యణ కాలక్షపంలో రాముని అరణ్యవాస ఘట్టాన్ని గూర్చి పౌరాణికుడు వివరిస్తున్నాడు. 
సభ్యులందరు ఏకా(గంగా వింటున్నారు. 

ఆ సందర్భంలో పౌరాణికుడు “14 వేల రాక్షసులతో రాముడు ఏకాకిగ 
యుద్దం చేయటం ప్రారంభించాడు" అని చదువగానే తక్షణమే కులేఖరుడు మంత్రిని 
పిలిచి “రాముడు ఏకాకిగ యుద్దం చేస్తున్నారు. మన సెన్యాన్ని కూడ అచ్చటకు 
రామునకు సహాయంగా పంపండి” అని ఆదేశించాడు. 

అపుడు సభ్యుల్లోను, ప్రభుత్వాధికారుల్లోను, సెనికుల్ళొను గొప్ప అలజడి, 
సంచలనం (ప్రారంభమైనాయి. అది చూచి పౌరాణికుడు వెంటనే “రాముడు 
శత్రువులందరిని సంవారించి వేసెను. ఆ దృశ్యం చూచి సీతమ్మ చాల సంతోషించెను” 
అని చదివాడు. 

ఆ మాటలు వినగానే కుల శేఖరుడు ఊపిరి ఏల్చుకొని,మం | త్రిగారిని సెన్యాన్ని 


34 వేదాంతభోరి 





న ధకులు ఈ (క్రంద తెలువబిడన మహోన్నత భావములను నిరంతరము 


మననము చేయుచుండవలెను, 
సర్వం సర్వపదాభాస మనాద్యన్త మనామయమ్‌ 
అహం చిదితి జానామి తేన జీవామ్యనామయః, 
నానా వదార్థ రూపమున భాసించు ఈ నమస్తమున్ను ఆద్యంతరహితమై, నిర్బి 
కారమైనట్లి చాతన్యమేయనియు ఆచాౌతన్యము నేనేయనియు ఎణీ( యుండుటవలన 
నంతావ వ్య్ణితుడ్డనె నేను జీనించుచున్నాను, 
(ఇది ఒక జీవన్ముక్తుని అనుభూతి) OO 





పంపవద్దని ఆదేశించాడు. సభాభవనంలో సద్దుమణగింది. అందరి మనస్సులు 
కుదుటపడ్డాయి. 

మోక్ష పాప్తికి దెవభక్తి, దెవధ్యానం అత్యవసరములు. సాధకుడు తన దెవ భక్తిని 
ఎంతెంత పెంచుకొంటాడో దైవానికి అంతంత సన్నిహితుడు బౌతాడు, ప్రతివారు 
రాముని గాని, కృష్ణుని గాని, శివుని గాని, నారాయణుని గాని, దేవిని గాని ఏకాగ్రచిత్తం 
తో నిర్మలభక్తితో ధ్యానిస్తూ జీవితాంతం కాకపూర్వమే భగవదను [గ్రహానికి పాత్రులె 
తతృలితముగ ఆత్మానుభూతిని పొందాలి. ఎవరి ఇష్టదెవాన్ని వారు ఆరాధించుకో 
వచ్చు. కాని భక్తి, (శ్రద్ద, ఏకాగ్రత, చిత్తశుద్ది చాల అవసరములు. జీవుడా! పుణ్యకార్యాలు, 
ధర్మకార్యాలు విరివిగా చేసూ గా దెవభక్తీ పరాయణుడ్లవె యుండు. భక్తిలో తన్మయత్వము 
పొందు. అధిష్టానమై న ఆత్మలో అవన లయం చెయ్యి. బ్రహ్మానందాన్ని 
పొందు. తరించు. జె గురుదేవ్‌. 

(పౌరాణికుడు మొదటిసారి చదివిన క్లోకం)- 

చతుర్దశ సహస్రాణిం రక్షసాం భీమకర్మణాం 

ఏకో హి రామో ధర్మాత్మా కథం యుద్దం భవివ్యతి 

(పౌరాణికుడు రెండవసారి చదివిన శ్లోకం)- 

తం దృష్ట్యా శ|త్రుహన్తారం మహర్షీణాం సుఖావహం 

బభూవ హృష్టా వెదేహీ భర్తారం పరిషస్వజే. (రామాయణము) 

OO 

డీశంబరు 1992 35 


gh ee a mm me mane ma wt em ast ram te యత కాజ [4 men a um Tenet ఇ Guia mmm eye on ఇ అ CURRIE కలాం Sn 


wt 
(8 Ide 
ka 








న ఖీ ॥ స్స్‌ 4 wert 
నే / 
bal ha bh al n hy ope 
॥ 


న. 
| టట 3 న. 
. tp) Hulu gl Tn న... 
21 Mm జ ra 11" 
న జ సీ “ar, ot : 
న 14 4 ళ్ళ a స్తు, iE b Si, స 

| UD 11 . ॥1 ft 

fi Shy ip hy hr, Wh |, jp క. 
i Fey 


శస! 


విషయాలను గూర్చి చింతిస్తే జీవునకు తక్షణమే వెరాగ్యం కలుగుతుందో తమరు 
సెలవిచ్చియున్నారు. అట్ట _వెరాగ్యోత్సాదకమ్ములెన 4 దుఃఖాలలో జన్మదుఃఖం, 
జరాదుఃఖం అను రెండిటిని గూర్చి తమరు విపులంగ బోధించియున్నారు. ఇక 
మూడవది అయిన వ్యాధి దుఃఖాన్ని గూర్చి సెలవివ్య (పార్థనా 


గురువు ( ప్రబోధానందస్వాములవారు)- నాయనా! శివప్రసాద్‌! అజ్ఞానవశం 


చేత జనులు మోహగ్రస్తులె చెడును మంచిగాను, మంచిని చెడుగాను తలుస్తూంటారు. " 


శరీరాన్ని చూచి మురిసిపోతున్న మనుజుడు, ఆ శరీరం యొక్క స $రూపమెట్టిదో, 
దానికి భవిష్యత్తులో ఏయే పరిస్థితులు కలుగబోవునో ఊహించలేదని అర్థం. శరీరానికి 
ఆరోగ్యం ఎపుడూ ఒకే విధంగా వుండదు. కర్మవశాత్తు అది తల క్రిందులౌతూంటూంది. 
పుణ్యకర్మ వెనుక వున్నచో, అది ఆరోగ్యంగ వర్టిజబ్బతూంటుంది. పాపకర్మ దాపు 
రిస్తే వ్యాధిగస్తమౌ తూంటుంది. 

“వూర్వజన్నకృతం పాపం వ్యాధిరూపణ బాధతే 

(పూర్వజన్మలో చేసిన పాపం ఈ జన్మలో వ్యాధిరూపంగ (ప్రాణిని బాధి 
సూంటూంది) అని పెద్దల వాక్యం. 

కాబట్టి వ్యాధులు రాకపూర్వమే, శరీరం కృశించకపూర్వమే, చావు సంభవిం 
పక పూర్వమే జీవుడు కడతేరటానికె ప్రయత్నించాలి. అనుభవజ్ఞుడైన గురువు 
వద్దకు వెళ్ళి “స్వామీ? నేనెవరు? ఈ జగత్తు ఎప్టేతెంచింది! నా గమ్యస్థానమేమిటి* 
భగవత్నాక్షాత్కారం పొందటానికి మార్గమేమిటి? తరించటానికి నేను ఈ జీవితంలో 
చేయవలసిన సాధనలేమిటి?”- అని ఈ (ప్రకారంగ అడిగి తెలుసుకొని వారు బోధిం 
చిన రీతి భక్తీ బ్ఞానవెరాగ్యాది సాధనలను తు.చ. తప్పకుండ ఆచరించి తరించాలి. 


36 పోదాంతభరి 


శిష్యుడు (8వ ప్రసాద్‌)-మహాత్మా గురుదేవా! ఈ ప్రపంచంలోని ఏయే 





జ ఎత 


అట్టు చేయనిచో జీవితం నిరుపయోగమై పోతుంది. 

శరీరం ఒక్క మానవుడికే కాదు, ప్రతి [ప్రాణికి వుంది. కానీ ఇతర [ప్రాణులు 
పుట్టినపుడు ఎట్లా వుంటాయో చచ్చేటప్పుడు అస్లే వుంటాయి మార్పు ఏమీ 
వుండదు. అవి కేవలం శరీరమే పరాకాష్ట అని తలంచి నిరంతరం దాని ఎడలనే దృష్టి 
కలిగియుంటాయి. కొని మానవుడు అట్లా కాదు. మానవశరీరంలో _దైవానుభూతిని 
బడయటానికి తగిన వివేకముంది. ఆ వివేకాన్ని ఉపయోగించుకొని జీవితలక్ష్యమై న 
మోక్షాన్ని, ఆత్మానుభూతిని అతడు సంపాదించాలి. ఈ క్రయలన్నిటేని మనుజుడు 
ఆరోగ్యంగా వున్నపుడే సాధించాలి. వ్యాధులు మున్నగునవి సంక్రమిస్తే అతడు ఏమీ 
చేయజాలడు. సమయం వృధా అయిపోతుంది. 

“దెవధ్యానంతో నాకిపుడు ఏమి పని? నేను ఆరోగ్యంగా వున్నాను కదా! 
దేవుని గూర్చి నిదానంగా ఆలోచిస్తాను” అని ఎవరును తలంచరాదు. దుష్కర్మ ఫలి 
తంగా భవిష్యత్తంతయు తారుమారెపోవచ్చును. ఇపుడు వున్న అనుకూల పరిస్థితులు 
మున్ముందు లేకపోవచ్చును. ఇపుడు వున్న ఆరోగ్యం, శరీర సౌష్టవం భవిష్యత్తులో 
అంతర్జానమై పోవచ్చు. శివప్రసాద్‌! నీవు కళ్ళారా చూస్తున్నావు కదా! ఒక్కొక్క 
రోగం వస్తే మానవుడు ఎన్నాళ్ళో బాధపడ్డ్తున్నాడు. పై ఫాయిడ్‌ వస్తే 21 రోజులు 
తికమకపడ్తూంటాడు. కొన్ని కొన్ని విపరీత జ్వరాలు వస్తే నెలలు పర్యంతము 
మంచం పట్టుకొని యుంటాడు. ఇక కుష్టరోగము మొద్దలెనవాటిని గూర్చి చెప్ప 
వలసిన పనే లేదు. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో మానసిక ఆందోళనలు - 
వీటన్నిటికి కారణము పూర్వజన్మ దుష్కర్మ యే. కావున పుణ్యమును లెస్సగ సంపా 
దించి జ్ఞానమును పొంది, జ్ఞానాగ్నిచే కర్మశేషమును దగ్గమొనర్చి వేయాలి. ఇదే 
జీవుని కర్తవ్యం. తెలిసిందా! 

నాయనా! శివప్రసాద్‌! శరీరానికి కలుగుచున్న ఈ జన్మజరాది దుఃఖాలను 
గూర్చి నీవు లెస్సగ విచారించి, అసలు శరీరమే లేకుండ వుంకే జన్మ రాహీత్య పదవికె 
ప్రయత్నించు. దేహసంబంధమగు ఈ దుఃఖాలను పర్యాలోచించి విరక్తిని పొంది 
శాశ్వతమగు దెవమందే దృష్టిని నిలిపి జన్మను చరితార్థం చేసుకో. 

నిష గడు “ మహాత్మా! గురువర్యా! రోగములెంత భయంకరములెనవో, 
అవి అమూల్యమైన జీవితకాలము నెట్టు వ్యర్థపరచునో తమ బోధలవల్ల ఇపుడు 
చక్కగ తెలుసుకొన్నాను. వ్యాధులు రాకపూర్వమే, ఆరోగ్యంగా వున్నపుడే, 
దైవధ్యానాదులు సలిపి తరించటానికి యత్నిస్తాను. దారిచూపే తమరుంటే ఇక 
నాకేమి కొదువ. దయచూపుడు. సెలవు. OO 


డిశంబరు 1992 37 


11. శ్రీ, కె. భక్తవత్సలం చెట్టి గార్కు పుత్తూరు 
12. (శ్రీ ఎల్‌, మురళీనాథ్‌ గార్కు తిరుపతి 
సి.ఆర్‌. రంగనాథం చెట్టి గౌరు వెల్లూరు 
కె. కృష్ణయ్య చెట్టి గారు పుత్తూరు 
కె.ఎ. పొండురంగం చెట్టి గార్కు తిరుపతి 
ఎన్‌.జె. వేంకళేశ్వర్దు చెట్టి గార్కు పుత్తూరు 
జి (శ్రీ నివాసులు గార్కు వేముల 
జె, సంపత్‌కుమార్‌ గారు కోయంబత్తూర్‌ 
జె, కృష్ణయ్య శెట్టి గార్కు బెంగుళూరు 
టి. ఆనందమోహన్‌ గార్కు సికింద్రాబాద్‌ 
శివ ఆంజనేయులు గార్కు రాజవరం 
వి. అనంతరామయ్య గుప్త గార్కు తల్లాడ 
కె.వి. రంగారావు గారు హైదరాబాద్‌ 
దీ. అప్పాకొండయ్య గార్కు నంద్యాల 
కె. సుబ ఎ్రయ్యబెట్ట గార్కు కడప 
ఎస్‌.ఆర్‌. కన్నయ్య గారు హైదరాబాద్‌ 
కృష్ణమోహన్‌ గార్కు హైదరాబాద్‌ 
వేంకటసుబ్బయ్య గారు, ధర్మవరం 


కె, 

టి, 

టి.ఆర్‌. శివప్రసాద్‌ గారు విజయవాడ 
కె.బి.ఎస్‌. (ప్రకాశరావు గార్కు హైదరాబాద్‌ 
డ్‌. 


వేంకటురామారావు గార్కు ఈదర 


1,116/— 
516/— 
250/— 

1,116/— 

1,116/— 
516/— 

1,116/— 
ర్‌25/= 
516/- 

1,116/— 
500/- 
520/- 

1,000/-— 

2,500/-— 

1L,111/— 

1,120/— 

1,116/—~ 

1,116/— 
500/- 

1,116/— 

1,000/-— 


OO 


Printed and Published by Vemuri Balaram for Sri Sukabrahma Ashram, 
Sri Kalahasti Printed at Swati Press Anil Estates Vijayawada 


Editor : B. EEWAR 


నారద భక్తి సూతములు-83 


ఇత్యేవం వదనస్తి జనజల్ప నిర్భయా ఏకమతాః 
కుమార వ్యాస శుక శాణ్హిల్య గర్గ విమ కౌణ్ణిన్య శేష 
ఉద్దవ ఆరుణి బలి హనుమద్‌ విభీషణాదయో భక్త్యాచార్యాః 


తా! ఈ (ప్రకారముగ భ్తోయే నర్గ్వశేన్షమైనదని జనుల నిందా 
న్తుతులకు భయవడనివారున్కు భక్తే మున్చృగువాని విషయము 
లో ఏకాభి(పాయము కలవారును అగు ననత్కుమారుడ్డు 
వ్యానుడ్కు శుకుడ్కు శాండిల్యుడు గర్గుడ్కు విమ్ణువు (ఒకానొక 
మహారి»ీ కౌండిన్యుడు శేషుడు ఉద్దవుడ్కు ఆరుణ్కీ బల్కి 
వొనుమంతుడు, విభిషణుడు మున్ఫగు భక్త సంప్రదాయ 
(పవర్తకులందోజును ఇజ్లే భక్తిని గుజీంచి (నేను చెప్పిన 
విధముగనే అది సర్హ్వశేష్టమని) వచించుచున్నారు. 


వ్యాఖ్య *:- ఇంతవరకు భక్తిని గుణేంచి 82 సూతముల ద్వారా 
తాను ఏయే విషయములను (పతిపాదించెనో, వాటినే 
పైన తెలిపిన సనత్కుమారవ్యాసాది భక్త్యాచార్యులు 
కాడ చేప్పుచున్నారని నారదుడు ఈ సూూతమున 
తేలుపుచున్నారు. 
కాబట్టి ఆ భక్తి విషయములన్నియు |పామాణికము లి 
నియు, పరమసత్యములనియు విదితమగుచున్న ది. యని 
పేర్కొనబడిన భక్త్యాచార్యులు జనుల నిందాస్తుతులకు 
ఎమా[తము భయపడనివారనియు, _దెవతత్త సము ఎడల 
ఒకే అభి పాయము కలవారనియు ఇచట చెప్పబడినది. 
నారద సనత్కుమారవ్యా నాద్దులెన ఈ పరమభక్తులొల్లరు 
(ప్రాతస్మరణీయులు, మహాతపస్సంపను సలు, "భక్త 


గిరోమణులు. 
ఓం 


